


వ తెలుగు దిగంబర కవితోద్యమం 


నగ్నముని 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ. 


రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి కల బత్వవద్యాలయం 


01201. ౧2౮6 


లఘు గ్రంథాలు 


దిగంబర కవితోద్యమం 


నగ్నముని 


న్య 








పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
' మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


దిగంబర కవితోద్యమం 


1184000212 స2౪100ర/20020 


రచయిత న నగ్నముని 


159%: 81-86073-345-3 
(ల్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ప్రచురణల సంఖ్య: 485 


వెల : ఈూ. 20/- 
ప్రతుల సంఖ్య : 5000 

ముద్రణ : డిసెంబరు, 2012 
యా ;:. సంచాలకులు 


ప్రచురణల విభాగం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, విద్యానగర్‌, హైదరాబాద్‌. 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి 





ఆంధ్రప్రదేశ్‌ 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసే సెందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
277 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్ష క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు (గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


( 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


200౧110. 501, 5) ౧100౧ 
అ-8100% గీ.౧ 560168128౬ 
శ4/66/2046-500 022. 

౧౦౧౪ : 040-23454168, 23450541 
గబ: 040-2450699 / 


స ఆ4ఉకనంగ 150348, 9.50.(40.14.84 
0౧1519 10/ ₹006గ6గా & 0౪|౮/6 న &సీంలుగాక. 
కీ/001౪/86 & *0010 5604089 & 500/9, [1 | 
60౪౭గగ౪౧1 0 ఉం6[1& ౨౧26950 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు. 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష్క సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి ీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


వవాసతతతే్‌. 


(వట్టి వసంతకుమార్‌) 





పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


౨0౮111 5001401010 5060606 ౫౧791510 


భా 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 


ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 
నివేదన 'హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్టాత్ములైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం 
తోనే 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు 
విశ్వ విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, 
సమావేశాలు నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక 
గ్రంథాలను వెలువరించింది. తెలుగు విశ్వ విద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ 
నిర్వహించిన పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ "సేవా 
విభాగాన్ని అకాడమీల విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను 
చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో 
చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 80 
లఘు [గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 [గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద 
రాయించి ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్ణాతులైన 
వారిచేత ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వ విద్యాలయం ఆశయం. 
నిజంగా ఇంత స్వల్బ్ప సమయంలో గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా 
ధన్యవాదాలు. ఈ (గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి 
ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, 
సాంస్కృతిక శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత 
(పభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 
పరంపరలో “దిగంబర కవితోద్యమం” అనే అంశం మీద చిరుపొత్తాన్ని సకాలంలో 
వ్రాసి యిచ్చిన నగ్నముని గారికి ధన్యవాదాలు. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు 
వాదోడుగా ఉన్న విశ్వవిద్యాలయ రిజిస్టర్‌ ఆచార్య కె.ఆశీర్వాదం గారికి, ఆచార్య 
సి మృణాళినిగారికి మరియు ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. 


నుగ ర 









01201. ౧2౮6 


దిగంబర కవితోద్యమం 


ఆ నగ్నముని 


స్వాతంత్రానంతరం తెలుగు సాహిత్యంలో అనేక ఉద్యమాలు వచ్చాయి. 
మొట్టమొదట వచ్చినది కవితారంగంలోని దిగంబర కవితోద్యమం. 


1965లో ప్రారంభమై 1970 వరకూ అయిదు సంవత్సరాలు ఈ ఉద్యమం 
'ప్రచండంగా, ప్రభావపూరితంగా కొనసాగింది. ఈ దిగంబర కాలంలో మూడు 
కవితా సంపుటాలు వెలువడ్డాయి. 

అంతవరకు తెలుగు సాహిత్యంలో “పధానవస్తువుగా లేనటువంటి 'భారత 
రాజ్యాన్ది' నేపథ్యంగా తీసుకుంది దిగంబర కవిత్వం. ఆచరణలో రాజ్యం యొక్క 
పరికరం ప్రభుత్వం కాబట్టి, భారత ప్రభుత్వాల పరిపాలనలోని అసమర్థత, 
బాధ్యతారహిత చేతలు, వాటి ప్రభావం సమాజంపై పడి జన జీవితం ఎన్ని వంకర్లు 
పోయిందీ గమనించి, పదునుపెట్టిన కవితారూపంతో, ఆగ్రహంతో విస్ఫోటనంలా 
ప్రభవించి తుఫాన్‌లా కొనసాగింది దిగంబర కవితోద్యమం. 

సాధారణంగా అప్పటివరకు విశాలంగా, విసృతంగా కొనసాగుతున్న తెలుగు 
కవిత్వం అంతర్జాతీయ దృష్టిని భారతదేశం పైకి మళ్ళిస్తూ, మరీ ముఖ్యంగా తెలుగునాట 
జరుగుతున్న పరిస్థితులపై కేంద్రీకరించింది దిగంబర కవిత్వం. ఆవిధంగా మొదటిసారి 
తెలుగు నేలపైకి కవిత్వాన్ని తీసుకొచ్చి ప్రకంపనలు కలిగించింది దిగంబర 
కవితోద్యమం. అప్పటివరకూ తెలుగు కవిత్వంలో లేని ఒకానొక నూత్న సందర్భాన్ని 
ప్రవేశపెట్టింది దిగంబర కవితోద్యమం. 

ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం - దిగంబర కవితోద్యమం గతంలోని 
ఏ సాహితీ ఉద్యమానికీ, ఆలోచనారీతికీ కొనసాగింపు కాదు. ఏ రాజకీయ పార్టీకి 
అనుబంధ సాహితీ సంస్థ కాదు. తాత్వికంగా, ఏ గత భావజాలానికీ, ఆలోచనా 
ధోరణికీ అనుసరణ కాదు, అనుకరణ కాదు. 


శే0 1 దిగంబర కవితోద్యమం 


పాశ్చాత్య సాహిత్యాల్లో వెలువడిన ఏ 'ఇజానికీ, స్వదేశీ భాషల్లోని ఏ ఉ 
ద్యమానికీ దిగంబర కవిత్వం దిగుమతి కాదు, ప్రతిధ్వని కాదు. 

దిగంబర కవితోద్యమం అచ్చమైన తెలుగు తొలి ఉద్యమం. తెలుగు తిరుగుబాటు 
ఉద్యమం. సామాజిక, రాజకీయ పెడధోరణులపై నిరసన ప్రకటించిన తెలుగు 
ఉద్యమం. దీనినిజాతీయ, అంతర్జాతీయ ఆలోచనాపరుల దృష్టికి తీసుకువెళ్ళిన 
తెలుగువాడి ఉద్యమం. అనేక అతి ముఖ్యమైన విషయాలను తీవ్రంగా ఆలోచనకు 
పెట్టిన ఉద్యమం. 

2 

ప్రతి ఉద్యమం వెనుక, సారాంశంలో, ఒక తాత్తికాంశం ఉంటుంది. అదే 
దానిని నడిపిస్తూ వుంటుంది. 

తాత్వికంగా దిగంబరోద్యమం ఒక వస్తువును వస్తువుగా చూస్తుంది. సూటిగా 
చూస్తుంది. సమ(గ్రంగా చూస్తుంది. దానిలోపల, వెలుపల కప్పివున్న ఆవరించి 
వున్న భ్రమాజనిత ప్రభావాల పొరలను చీల్చి చూస్తుంది. దాని సహజ స్వరూపాన్ని, 
స్వభావాన్ని మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తుంది. భౌతికమైనదే గాక, అధి భౌతికమైనదే 
గాక, కాల్చనిక భావనను కూడా అస్తిత్వమున్న ఒక సజీవ, అనంత వస్తువుగా 
పరిగణిస్తుంది. 

ఇందులో - వస్తుత్వం, అస్తిత్వం, సహజత్వం, కార్యశీలత్వం - పరిగణనలోకి 
తీసుకోవలసిన ప్రధానాంశాలు. 

ఈ వస్తువుల గుణాలను ఏ కారణం చేతనైనా, ఎవరి స్వార్ధ ప్రయోజనాల 
కోసమైనా, తమ సహజలక్షణాలను కోల్పోయి, అసహజంగా కార్యశీలనలో ప్రవర్తిస్తే, 
దానిపై దిగంబరత్వం అనేక రూపాల్లో అభిశంసిస్తుంది. నాటి పూర్వసహజస్థితి కోసం, 
కార్యశీలన కోసం పోరాడుతుంది. 

సృజనప్రక్రియ మనసులోని అంతరాంతరాల్తోని నిగూఢ రసాయన ప్రభావాల 
ప్రదేశాల్లోని సంస్పందన, ప్రతి స్పందనల్లోని ప్రహ్లాద ప్రహేళిక. 


నగ్నముని శే 


దిగంబర మంటే స్వచ్చమైనది, మూలమైనది. మౌలికమైనది, సహజమైనది, 
నిరలంకారమైనది, ఒక్క మాటలో - ప్రకృతిలోని లక్షణాలన్నింటినీ గాఢంగా 
ప్రతివింబించేది. 

భాషలో పదాల అర్జాలు సంక్షోభ సమయాల్లో కాలయవనికను కాస్త తొలగించి 
నూత్న సందర్భాలను ఆవిష్కరిస్తాయి. 

'దిగంబరం'ను అర్థం చేసుకోవలసింది, వ్యావహారిక భౌతికార్థంలో కాదు, 
దిసమొల, ఆచ్చాదన లేకపోవడం అని కాదు. దాని మూలాళల్తోకి వెళ్ళి తాత్వికాంశంగా, 
ఆలోచనాత్మకంగా, మానసికంగా పారదర్శకమని అర్ధం చేసుకోవలసి వుంటుంది. 

అలాగే నగ్నత్వమంటే - వుత్రి శారీరకం కాదు, భావ వ్యక్తీకరణలో, అభిప్రాయ 
ప్రకటనలో, ప్రదర్శనలో నిర్భ్వయత, నిరసనం. 


[౮ 


దిగంబర కవిత్వమంటే - అస్తవ్య వ్యవస్థలపై మంటలు చిమ్మే ఆగ్రహం. 


ధర్మాగ్రహం. దిగంబరాగ్రహం. సమస్త కపట విలువలపై వెల్లువెత్తిన క్రోథం. 


“మయ 


వావి 


మనుషుల మధ్య మంటలు రాజేసే రాజకీయ నాయకుల అబద్దాల నాలుకలు 
చీల్చాలనే కసి. మానవత్వాన్ని పాతిపెడుతున్న పిశాచగణాల పై తిరుగులేని 
తిరుగుబాటు సామాన్యజనం బతుకులను నిర్దాక్షిణ్యంగా బుగ్గిపాలు చేస్తున్న ప్రతినిధుల 
ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చెయ్యాలనేదే లక్ష్యం. 

దిగంబర కవిత్వమంటే - 

సమాజాన్ని పంచవర్ష ప్రణాళికల, సంక్షేమ ఎన్నికల హామీల వ్యూహాలతో 
స్మశానం చేస్తున్న పట్టపగలు గొంతుకలను స్వార్థం కత్తులతో కోస్తున్న జనాన్ని 
ఆత్మహత్యల వైపుకు తరుముతున్న పాలకులపై సమరం అవసరమని చాటడం 
దిగంబరం. 

పాలకులూ, పాలితులూ రెండు పక్షాలుగా, రెండు సమాజాలుగా చీలిపోయి 
వున్నాయి. దిక్కులేని సామాన్య జనసమాజం తరుఫున కవి అక్షరాయుధంతో 
నిలబడినప్పుడు, పాలకులు నిర్దాక్షిణ్యంగా అనుసరిస్తున్న మాటలకూ, చేతలకూ 


క్షం దిగంబర కవితోద్యమం 


పొంతనలేని ద్వంద్వ ప్రమాణాలపై, నిరంకుశ, నిర్లక్ష్య, చీకటి విలువలపై, 
దమనపాలనపై మొదట “అసమ్మతి ప్రకటన” చెయ్యవలసి ఉంటుంది. 

ఆ “అసమ్మతి ప్రకటనే దిగంబర కవితోద్యమం. 

“'నిరసని దాని ప్రళభయగర్జన. 

ఇది “అసమ్మతి ప్రకటన). ప్రళయకాందడ. 

తి 

దిగంబర కవులు ఆరుగురు. 

నగ్నముని, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్పట 

ఒక్కొక్కరి గురించి క్లుప్తంగా పరిచయం. 
నగ్నముని : 

దిగంబర కవితోద్యమ సంఘటనకు కారకులు. సూత్రధారి. సమన్వయకర్త. 
ఈ ఉద్యమానికి తాత్విక భూమికను సమకూర్చినవారు. వస్తునిర్దేశన చేసినవారు. 
ఉద్యమనిర్మాణం, నిర్వహణ నిర్వహించినవారు, కవితా సంపుటాలకు సంపాదకులు. 
ప్రచురణకర్త. ప్రయోక్త. 

కవులు, రచయితలు, కళాకారులు, యితరులు అనేకమంది అనేక కారణాలతో, 
ఉద్దేశాలతో తమ పేర్లు మార్చుకుంటూ వుంటారు. దిగంబర కవులు తమ ఉద్యమ 
భావనలకు అనుగుణంగా వుంటుందని సమాజంలోని కుల చిహ్నాలను విడిచిపెట్టి 
కొత్తగా కలంపేర్లు పెట్టుకున్నారు. 

నగ్నముని అసలు పేరు - మానేపల్లి హృషీకేశవరావు. 

1957లో రచనా వ్యాసంగం ప్రారంభించారు. ఎం. హెచ్‌. కేశవరావ్‌, 
కేశవరావ్‌ పేర్లతో, దిగంబర కవితోద్యమానికి ముందు సంవత్సరాల్లో, భారతి, 
తెలుగు స్వతంత్ర, కృష్ణాపత్రిక, గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, 
యువమొదలైన పత్రికల్లో కవితలు, కథలు ప్రచురించారు. 


నగ్నముని 13 


ఆకాశవాణిలో విరివిగా కవితలు ప్రసారం చేశారు. రంగస్థలంపై నటించారు. 
ఆకాశవాణి నాటికల్లో పాల్గొన్నారు. 


1062లో 'ఉదయించని ఉదయాలు” అనే కవితా సంపుటి - కేశవరావ్‌ 
పేరుతో ప్రకటించారు. ఆ తరువాత సంవత్సరాల్లో కూడా కవితలు, కథలు, వ్యాసాలు 
పత్రికల్లో ప్రచురించారు. 

వివిధ కవుల కవితల సంకలనం - రాత్రి" వెలువడడానికి దోహదం చేశారు. 
నిఖిలేశ్వర్‌ _ 

అసలు పేరు కె. యాదవరెడ్డి. కొన్ని రచనలు చేశారు. వివిధ పత్రికలలో 
ప్రచురించారు. 
జ్వాలాముఖీ : 

అసలు పేరు - ఆకారం వీరవెల్లి రాఘవాచారి. “మనిషీ కావ్యంతో సాహిత్య 
జీవితం ప్రారంభించారు. 
చెరబండరాజు : [ 

అసలు పేరు - బద్దం భాస్కరరెడ్డి కొన్నిగీతాలు రాశారు. 
భైరవయ్య : 

అసలు పేరు - మన్‌మోహన్‌ సహాయ్‌. కైవల్య" కలం పేరుతో కొన్ని రచనలు 
ప్రచురించారు. 
మహాస్వప్న : 

అసలు పేరు - కమ్మశెట్టి వెంకటేశ్వరరావు. కొన్ని కవితలు రాశారు. 
అనువాదాలు చేశారు. “అగ్నిశిఖలు - మంచు జడులు అనే కవితా సంపుటి 
ప్రచురించారు. 

ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్పాలి. 

దిగంబర కవితోద్యమం ప్రారంభానికి ముందు రోజుల్లో యాదవరెడ్డి, 


కేశ దిగంబర కవితోద్యమం 


రాఘవాచారి, భాస్కరరెడ్డి, మన్‌మోహన్‌ సహాయ్‌, వెంకటేశ్వరరావు ప్రసిద్ధ కవులు, 
రచయితలు కాదు. దానికి ఒక ముఖ్యమైన కారణం వుంది. 

నగ్నముని దిగంబర కవితోద్యమం ప్రారంభించడానికి గాను కొంతమంది 
కవుల ఎంపిక కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. అందుకు కొన్ని అంశాలు తప్పనిసరిగా 
అవసరమైనవిగా దృష్టిలో పెట్టుకున్నారు. ఉద్యమ కవులు కొత్తవాళ్ళయి. వుండాలి. 
యువకులై వుండాలి. విరివిగా రచనలు చేసిగాని, గ్రంథాలు ప్రచురించిగాని, ఏదో 
ఒక భావజాలనికి చెందిన వారైగాని, ప్రసిద్దులై వుండకూడదు. ఇవీ ఆ అంశాలు. 
కారణం, అప్పటికే ప్రసిద్ధులైనవారు తమ రచనల్లో ఒక బాణీకి, అభివ్యక్తికీ, 
ఆలోచనారీతికి అలవాటు పడి వుంటారు. వారి ధోరణిని మార్చడం కష్టమవుతుంది. 
దిగంబర కవితోద్యమం కొత్త సందర్భం. కొత్త ఉద్యమం. కొత్త దృక్పథం. కొత్త 
నియమాలు. అందుకని, దీనికి కొత్త కంఠాలు కావాలి. అప్పుడప్పుడే అడుగులు 
వేసేవాళ్ళు కావాలి. అటువంటప్పుడే కొత్త ఆలోచనలకు అనువుగా వారిని 
మార్చుకోవడానికి, సాహితీ సైనికులుగా తీర్చి దిద్దుకోవడానికి వీలవుతుంది. ఈ 
విషయాలను దృష్టిలో పెట్టుకుని నగ్నముని ఈ అయిదుగురిని ఎంపిక చెయ్యడం, 
తరువాత, వీళ్లంతా ఈ ఉద్యమం ద్వారా చారిత్రాత్మకంగా పరిచయం కావడం. 
ఆవిధంగా కొత్త, సామాజిక సాహితీ సందర్భ సృష్టిలో భాగస్వాములు కావడానికి 
అవకాశం కలిగింది. 

భిన్నమైన జీవన నేపథ్యాలు, జీవిక పథాలువున్నప్పటికీ, సైనిక అక్షర 
క్రమశిక్షణతో యీ గొంతుకలను ఒక సమరభేరి కంఠంగా మార్చడం జరిగింది. 

దిగంబర కవితోద్యమం కొనసాగిన అయిదు సంవత్సరాల కాలగమనంలో, 
మూడు సంపుటాలు కవిత్వాలతో బలమైన, ప్రభావపూరితమైన కవులుగా వీరు ప్రసిద్ధి 
చెందడం జరిగింది. 

శే 
దిగంబర కవులకు ఎందుకని ధర్మాగ్రహం కలిగింది? ఎవరిమీద కలిగింది 


భారతదేశ నాయకులమీద, దేశ చరిత్రనే మారుస్తామని ప్రమాణం చేసిన 
నాయకులమీద, ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని అధికారంలోకొచ్చిన 


నగ్నముని 15 


నాయకులమీద, ప్రజలు నమ్మకం వుంచిన, అన్ని ఆశలూ వారిమీదనే పెట్టుకున్న 
నాయకుల మీద ఆగ్రహం కలిగింది. 

స్వాతంత్ర్యానికి పాలకులు గడ్డిపోచ విలువ కూడా ఆచరణలో యివ్వకపోవడం 
ఆశ్చర్యం కలిగిస్తుంది, సాధించిన, త్యాగాలతో సాధించిన 'స్వతంత్ర దేశంిలో 
జీవిస్తున్నామనే స్పృహ పాలకుల్లో ఏమాత్రం లేకపోవడం అమితాశ్చర్యం కలిగిస్తుంది. 

ఏ దేశంలోనైనా, ఆ దేశ చరిత్రనే మార్చేసే, మలుపుతిప్పే, కొత్త అధ్యాయం 
ప్రారంభమయ్యే పెనుసంఘటన జరిగినప్పుడు, కాలమానంలో దానిని ఒక కొండ 
గుర్తుగా తీసుకుని, ఆ సంఘటనకు ముందూ, ఆ తరువాత జరిగిన మార్పులను, 
సన్నివేశాలను అతి జాగ్రత్తగా నమోదు చేస్తూ నూత్న చరిత్రను నిర్మిస్తారు. 
దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా విశ్లేషిస్తారు. ప్రపంచదేశాలపై వాటి 
ప్రభావం ఏవిధంగా వున్నదో, వుండబోతున్నదో అంచనాలు వేస్తారు చరిత్రకారులు. 
ఉదాహరణకి, పారిశ్రామిక విప్లవం, సోవియెట్‌ విప్లవం, మొదటి, రెండవ ప్రపంచ 
యుద్దాలు, వియత్నాం యుద్ధం, చైనా స్వాతంత్రోద్యమ విప్లవం మొదలైన సంఘటనలు 
ఆ కోవకు చెందినవే. అవి జరగని పూర్వరోజులూ, ఆ తరువాత రోజులూ ప్రపంచ 
దేశాలపై ఎటువంటి మార్పులు తీసుకువచ్చాయో పరిగణిస్తారు. 

అటువంటి మహత్తరమైనదే భారతస్వాతంత్ర్య సమరం. 

1947 ఆగస్టు 15అర్ధరాత్రి. పరాయి పాలకులు అంతవరకూ భారతజాతికి 
వేసిన సంకెళ్ళను తెగ్గొట్టి, బలవంతంగా సంపాదించుకున్న స్వాతంత్ర్యం. హింసాహింసల 
మార్గాల్లో అసంఖ్యాక వీరథీర త్యాగధనుల ప్రాణార్చణలతో, నోళ్ళు తెరిచిన 
జైళ్ళు, రక్తం కళ్ళజూచే లారీల నెదిరించి జీవితాలను తృణప్రాయంగా అర్చించిన 
వారి సాహసాలతో సాధించినదీ స్వాతంత్ర్యం. 

ఇటువంటి స్వాతంత్ర్యం భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటనగా, 
కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంభవంగా గుర్తింపు పొందకపోవడం విస్మయం 
కలిగిస్తుంది. 


16 దిగంబర కవితోద్యమం 


ఇతంత్ర్యానికి పాలకులు గడ్గిపోచ విలువ కూడా యివ్వకపోవడం, స్వతంత్ర 
దేశంలో జీవిస్తున్నామనే స్పృహ లేకపోవడం అమితాశ్చర్యం కలిగిస్తుంది. 
స్వాతంత్ర్యం సాధించిన మరుక్షణం పాలనలో మార్చు రావాలి. ఆలోచనలో 
మార్పు రావాలి. నిజంగానే బానిసత్వం పోయి స్వతంత్రం పొందిన దేశంగా 
మారిపోవాలి. జీవించడంలో సృజనాత్మకత తొణికిసలాడాలి. వలస పాలనలోని 
పాత వ్యవస్థలను పక్కనపెట్టి, వాటి స్థానంలో వెనువెంటనే నూత్న వ్యవస్థల నిర్మాణం 
కోసం పాలకులు నడుం కట్టాలి. 

కానీ, అలా ఏమీ జరగలేదు. అటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగలేదు. 
అటువంటి ఆలోచన కూడా ఏమీ జరగలేదు. అయితే, స్వాతంత్ర్యం వచ్చినట్లు 
ఒక్కక్షణం అనిపించింది. మాటల్లో వినిపించింది. సంబరాలు, ఉపన్యాసాలు, పండుగ 
వాతావరణం పరవశత్వం కొన్ని రోజులు మాత్రమే కనిపించింది. 

“నిజమైన స్వతంత్రం?) గతంలో ఎప్పుడూ చవిచూచి ఉండకపోవడం 
వల్లకాబోలు, తరువాత కాలమంతా ఆకాశం నిండిన అతిశయోక్తులు, ఆర్భాటాలు, 
మిలమిలమెరిసే బంగారు భవిష్యత్తు, తెరుచుకుంటున్న అరచేతి స్వర్గద్వారాలు, హామీల 
మీద హామీలు. 

1947 ఆగస్టు 15కీ 16కీ తేడాలేకపోవడం, కేలండర్లో ఆగస్టు 15 ఒక 
తేదీగా, మామూలు తేదీగా , శిలగా మిగిలిపోవడం నిశ్చేష్టులను చేస్తుంది. స్వతంత్రం 
అనే పేరుతో తిరిగి అవే బానిసరోజులు, బానిస ఆలోచనలు, బానిసచట్టాలు, బానిస 
పరిపాలనా విధానాలు, బానిస మనస్తత్వాలు, బానిస బతుకులు. 

విఫలమైన, నిరాదరణ పొందిన స్వాతంత్రాన్ని 18 సంవత్సరాలు చూచి 
చూచి, నిరాశతో, నిస్ప హతో సాక్షాత్తూ స్వాతంత్ర్యమే ఆఖాస స్వాతంత్ర్యంగా మారడం 
గమనించి వువ్వెత్తున వేసిన పెనుకేక,భీషణ కేక, ప్రళభయ నిరసన ప్రకటనే దిగంబర 
కవిత్వం. 

ఎవరో యిస్తే పుచ్చుకున్న ముష్టికాదీ స్వాతంత్ర్యం. సమరంలో సాధించినదీ 
స్వాతంత్ర్యం. కానీ, మనదేశంలోనే, మన నాయకుల వల్లనే ఆ స్వాతంత్ర్యానికి 
జరిగిన గౌరవం ఏ వపాటిది? 


నగ్నముని 17 


సాధించి తెచ్చుకున్న స్వాతంత్ర్యానికి ఏ దేశపాలకులు ప్రాముఖ్యం ఈయరో, 
ఆ దేశం చివరికి మట్టికొట్టుకుపోతుంది. ఊసరక్షేత్రంగా మారుతుంది. ప్రపంచంలోనే 
అర్జంలేని చీకటిదేశంగా మిగిలిపోతుంది. పరిగణించవలసిన అవసరం లేని దేశంగా 
అంతర్జానమవుతుంది. జీవచ్చవాలు మెసిలే దేశంగా, నవ్యబానిసల దేశంగా, కనబడని 
సంకెళ్ళు వేసుకున్న దేశంగా మిగిలిపోతుంది. 

స్వాతంత్ర్యం ఒక దేశపు వెన్నెముక. 

స్వాతంత్ర్యం ఆ దేశప్రజల వూపిరి. 

పాలకులు వెన్నెముకను ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి పెట్టినప్పుడు, ప్రజల 


వూపిరిని గాలిలో దీపంగా ఏమార్చినప్పుడు, నిస్సహాయత జీవచ్చవాలుగా మారుస్తుంది. 


(4 


ప్రజలు సతమతమవుతున్న అనేకానేక సమస్యలకు చెందిన విత్తనాలు ఆనాటి 
ఆగస్టు 15 అర్ధరాత్రే యీ నేలలో నాటబడ్డాయి. అవి మొక్కలై, విషవృక్షాలుగా 
మారినై. ఊడలు వేస్తున్నాయి. పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్మరించకపోగా, 
వాటినే వ్యూహాలుగా మలచుకొని, ప్రజలను అందులో బందీలు చేసి, తమ అసమర్ధత 
నుండి తప్పుకోడం జరుగుతోంది. ఈ వ్యూహంలో ప్రజలను శత్రువర్గాలుగా 
చీలదియ్యడం జరుగుతూ వుంటుంది. అసలు విషయం తెలియక. కారకులు ఎవరో 
తెలియక, ప్రజలు తమలో తామే కలహించుకుంటూ హత్యలు, ఆత్మహత్యలు 
చేసుకుంటూ , ద్వేషించుకుంటూ వుంటారు. 

పాలకులు - పాలితులు, రాజకీయ సమాజం - పౌర సమాజం రెండుగా, 
చీల్చడంలో పాలకులు కృతుకృత్యులయ్యారు. ఈ దృష్టితో అనేక విజయాలు 
సాధించారు. ఎప్పటికీ ప్రజలు ఏకం కావడానికి వీల్లేని పరిస్థితులను గట్టిగా ఏర్పాటు 
చేశారు. ఇది ముఖ్యమైన పాలకుల విజయం. 

భారత దేశపు అతి ముఖ్యమైన సమస్య, సమస్యలలో తలమానికమైన సమస్య, 


2. 
దాదాపుగా అన్ని సమస్త స 


స 
అ 


మొదట్లో అవినీతి ప్రభుత్వంలో మాత్రమే ఉండేది. అధికారంలోకి రావడానికి 
అవినీతిని ఆశయించే వారు రాజకీయ నాయకులు. క్రమంగా, దానిని ప్రభుత్వ 


లకూ మూలమైన సమస్య - అవినీతి. 


క్షేత్ర దిగంబర కవితోద్యమం 


ఉద్యోగుల ద్వారా మొత్తం సమాజానికి అంటించారు. ఇది ఓ పెద్ద రోగం. సమాజం 
దీనితో బాధపడుతోంది. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఒక పట్టుపడితే, ప్రజలను దీన్నుంచి 
రక్షించవచ్చు. అలాగే, తనను తాను రక్షించుకోవచ్చు. కానీ, ఆ పని ప్రభుత్వం 
చెయ్యదు. ఎందుకంటే, ప్రభుత్వానికి అవినీతి కావాలి. అవినీతిలో సమాజం 
కూడా కూరుకుపోయి ఉండడం కావాలి. ఇంక ఎవరూ తమను ప్రశ్నించే వాళ్ళే 
వుండరు. యధాతధవాదం విలసిల్లుతుంది. ॥ 


ఇటువంటి వాతావరణంలో ఎవరూ ఎవరికీ బాధ్యత వహించవలసిన అవసరం 
లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆభాసమైన స్వాతంత్ర్యంలో, ఎవరికీ బాధ్యత 
వహించవలసిన అవసరం లేని ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవస్థకే మరోపేరు 
“ప్రజాస్వామ్యం” ప్రజలు లేని ప్రజాస్వామ్యం. 

ర్‌ 

“ఆదర్శం” ఒక పదం మాత్రమే. దానికి 'ఆచరణ) తోడయి నప్పుడు మాత్రమే 
అది అర్ధవంతమైన వాక్యం అవుతుంది. భారతదేశంలో వల్లెవేసే ఆదర్శాలు” చాలానే 
ఉన్నాయి. “ఆచరణ” అనేది మాత్రం పాలకుల నిఘంటువులో లేదు. 

స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, అధికారం, పాలనా రంగం మొదలైన వన్నీ 
తమ కోసమే పుట్టినట్లు ప్రవర్తిస్తూవుంటారు. 

స్వాతంత్ర్యం సాధించుకున్నది ప్రజల కోసం, ప్రజాస్వామ్యం - ప్రజల 
భాగస్వామ్యం కోసం. అధికారం, పాలనా రంగం ఏర్పాటు చేసుకున్నది ప్రజల 
అభివృద్ధికోసం. స్వతంత్ర భారతంలో యీ వ్యవస్థలన్నీ ప్రజలకోసమే మనుగడలోకి 
వచ్చాయి. కానీ, పాలకుల దృష్టిలో యీ వ్యవస్థలు వేరు, ప్రజలు వేరు. 

రాజ్యాంగ రచన కూడా భారతదేశ చరిత్రలో ఒకానాక మహత్తరమైన సంఘటన. 
ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు ఆ ప్రక్రియలో పాల్గొనడానికి రాసుకున్న ఉద్దంధం. 
ఆదర్శాలు వల్లె వెయ్యడానికి కాదు. ఆచరణలో ప్రతిఫలించదానికి ఉద్దేశించిన 
ఇతిహాసం. స్వాతంత్ర్య ఘటన తరువాత అదే స్థాయిలో గుర్తించవలసిన ఘట్టం 
రాజ్యాంగ రచన. పాలకులకు ఇదొక బృహత్తరమైన విషయంగా కనిపించలేదు. 


ఉదాహరణకు దానికి చేసిన సవరణల పరంపర చాలు. 


నగ్నముని 19 


స్వాతంత్ర్యం కోసం పోరాడింది విదేశీపాలన నుంచి విముక్తి కోసం, తన 
కాళ్ళమీద తాను నిలబడడం కోసం, స్వయంపాలన కోసం, ఆ పాలన ద్వా 
పేదభారతాన్ని దారిద్ర్యం నుంచి విముక్తి చెయ్యడం కోసం. 

ఇవన్నీ నూత్నశకం ఆవిష్మరణ కోసమే అనుకున్నప్పుడు 'నిర్మాణం), 'నైపుణ్యం' 
అనే రెండు విషయాలు తప్పనిసరి విషయాలు. పాలకుల ఆలోచనల్లో, లక్ష్యాలలో 
ఈ రెండూ కనిపించవు. భారతీయుల్ని నిర్మాణం కోసం సిద్ధం చెయ్యడం, అందుకు 
అవసరమైన నైపుణ్యం కోసం తయారు చెయ్యడం ఎక్కడా కనిపించదు. పంచవర్ష 
ప్రణాళికలు, 20 సూత్రాలు మొదలైనవన్నీ ఎన్నికల కోసం ఉద్దేశించిన తాత్కాలిక ఉ 
పశమన సంక్షేమ కార్యక్రమాలేగానీ నూత్న భారత నిర్మాణానికి ఉద్దేశించిన కొత్త 
సిద్ధాంతం కాదు. ఇది తాత్వికంగా ఆలోచించవలసిన విషయం. ఇక్కడి పరిస్థితులు, 
వృత్తులు, జీవనాధారాలు, ఆలోచనలు, అవసరాలు మొదలైన విషయాలను ఆధారం 
చేసుకుని ఓ కొత్త స్వదేశీ సిద్ధాంతం ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. 

పంద్రాగస్టు ముందురోజుల్లో బరిలో వున్న రాజకీయ పార్టీలే, ఆ తరువాత 
కూడా దాదాపు అవే యోచనలతో, అవే పద్ధతులతో కొనసాగడం వల్ల సత్ఫలితాలు 
లేకపోగా దుష్ఫలితాలనిచ్చాయి. 

విదేశీపాలకులకు ఇక్కడి ప్రజలు పాలితులు, పరాయివాళ్ళు. స్పదేశీ పాలకులు 
కూడా అదే పాలనా విధానాలతో పాలించడం వల్ల వీరికి కూడ ప్రజలు పరాయి 
వాళ్ళుగా కనిపించడం సహజం. కానీ, అది చారిత్రక విషాదం. 


చాలామాటలు యిక్కడ నిజార్ధంలో కాకుండా, బోలుమాటలుగా చలామణీ 
అవుతూ ఉంటాయి. ఉదాహరణకు సతు అనే మాటనే, భావననే తీసుకుంటే, 
అదో పెద్ద ప్రశ్నార్థకంగా ఎదుట నిలబడుతుంది. అనేకకులాలు, అగ్ర నిమ్నకులాలు, 
నిచ్చెనమెట్ల కులాలు వున్న దేశంలో ప్రజాస్వామ్యమంటే భావనలో కులస్వామ్యమా, 
అనేక మతాలున్నచోట యిది మతస్వామ్యమా, వర్గవిభేదాలున్నచోట వర్ల స్వామ్యమా, 
ఏది ప్రజాస్వామ్యం? అయిదు సంవత్సరాల కొకసారి ఓటు వెయ్యడంతో (ప్రజల పని 
అయిపోయే చోట ఓట్లస్వామ్యమా, ప్రాతినిధ్య స్వామ్యమా? ఏది అసలైన 


20 దిగంబర కవితోద్యమం 


ప్రజాస్వామ్యం? చాలామాటలు, భావనలు ఇక్కడ అసలైన అర్ధంతో సంబంధం 
లేకుండా చలామణీలో వుంటాయి. పైగా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా 
పేర్మొనబడుతూ వుంటుంది. 

విచిత్రం ఏమిటంటే - ఏకకాలంలో యిక్కడ పరస్పర విరుద్దాంశాలు కలిసి 
ఒకటిగా ప్రయాణిస్తూవుంటాయి. ఉదాహరణకి - ఉపరితలంలో స్వతంత్రం వచ్చినట్లే 
వుంటుంది. సారాంశంలో వచ్చినట్లు వుండదు. ఆంగ్లేయులు భౌతికంగా 
వెళ్ళిపోయారు. కానీ, అవే పద్ధతులు, అవే విధానాలు, అన్నీ అవే. సారాంశంలో 
ఆంగ్లేయులు వెళ్ళలేదు. మరి స్వాతంత్ర్యం వచ్చినట్లా, రానట్లా? వెళ్ళినట్లా, వెళ్ళనట్లా? 
ఇదో పరస్పర విరుద్ధాంశం. 

ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీనిని అన్ని అంశాలకూ అన్వయించుకోవచ్చు. 
దేశమంతా విరుద్ధాంశాలతో నిండి వుంది. ఇదిపూర్తిగా విలువలకు సంబంధించిన 
విషయం. చెప్పేదొకటి, చేసేదొకటి. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేవరకు 
నటనను, అబద్దాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి. 

రాజ్యాధికారం సర్వోన్నతి. ఓట్ల ద్వారా సమాజం నుండి ఆ అధికారం రాజ్యం 
సంపాదిస్తుంది. సంపాదించాక, సమాజాన్నే రాజ్యం నియంత్రిస్తుంది. అదుపులో 
పెట్టుకుంటుంది. అధికారంలోకొచ్చిన నాయకులు, అక్రమసంపాదనతో, నల్లధనంతో, 
వంచనకు పాల్పడతారు. నటకు అలవాటు పడతారు. దారి మళ్ళించి, ప్రజల్ని 
కూడా ఆ కపట మార్గంలోకి తెచ్చుకుంటారు. అన్నీ నల్లటి విలువలమీద తెల్లనివని 
అనిపించుకునేందుకు ముసుగులు వేస్తారు. అవినీతితో సంపాదించిన, నల్లధనంతో 
కొన్న అధికారంతో మొత్తం సమాజాన్నే నల్లటి సమాజంగా మారుస్తారు. అవినీతి 
సమాజంగా చేస్తారు. ఒకసారి రాజ్యం, దాని ద్వారా సమాజం, సమస్తం అవినీతిలో 
కపటతలో, నటనలో మునిగితే తిరిగి స్వచ్చమైన రాజ్యం, సమాజం కావదం చాలా 
కష్టం. 

రాజకీయ నాయకులకువంచనా శిల్పం సులభం కావడానికి కారణం, 
భారతదేశం అనేక సమాజాలతో నిండివుంది. కులసమాజం, మత సమాజం, 
భాషాసమాజం, ప్రాంతీయ సమాజం ఇలా చాలా సమాజాల్లో ఏకకాలంలో 


నగ్నముని 21 


భారతదేశం జీవిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆకారంలేని, నిర్దిష్టతలేని పార్లమెంటరీ 
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వల్ల, అధికారదాహం వల్ల, అంతిమంగా -కొనడానికి 
దొరికే ఓట్ల వల్ల, వాటి వాటి స్వార్ధప్రయోజనాల చట్రంలో ఈ సమాజాలన్నీ 
ఇరుక్కుని తిరుగుతూ వుంటాయి. ఒక సమాజాన్ని మరో సమాజానికి మిక్రుణ్లి 
చెయ్యడం సాధ్యం కాదు, శత్రువుని చెయ్యడం చాలా సులువు. 

ఈ స్వార్థ ప్రయోజనాల సమాజాల నుండి స్వచ్చమైన “భారతీయుడు” రావడం 
కష్టం. ఆ పనిలో ప్రభుత్వాలు లేవు. 

శతాబ్దాలుగా సమాజాల మధ్యగల అంతరాలను అంతం చేసి, సమాన 
అవకాశాలతో సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు ఏనాడూ ప్రయత్నించలేదు. 

దిగంబరకవులు వచ్చేనాటికే అన్ని వ్యవస్థలూ శిధిలమై వున్నాయి. ప్రభుత్వాలు 
పాలనలో విఫలమై వున్నాయి. ఆ వైఫల్యంపై ముసుగేసి, తమ చేతగానితనం నుండి 
తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రాజకీయాధికార వైఫల్యం పరోక్షంగా 
అన్ని రంగాలపై పడుతుంది. మరుగుజ్జులు ఆయా రంగాల్ని ఆక్రమిస్తారు. చేతగాని 

ప్రభుత్వాన్ని చెయ్యెత్తి చూపించేవారే కరువవుతారు. 

ఎటువంటి యోగ్యతల అవసరం లేకుండా అధికారంలో కొచ్చినవాళ్ళు, 

యోగ్యతలేని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. 
6 

ప్రభుత్వాలు పుచ్చిపోయినప్పుడు, వ్యవస్థలు కుళ్ళిపోయినప్పుడు, నడిచేదారి 
కాటు వేస్తున్నప్పుడు, మానవ సంబంధాలు ముళ్లకంచెలైనప్పుడు స్మశాన నాగరికత 
ప్రారంభమవుతుంది. 

జదత్వం ఆవరించినప్పుడు, స్థబ్బత రాజ్యమేలుతున్నప్పుడు, నటన ముసుగులో 
నడుస్తున్నప్పుడు, దాన్ని చించి అసలురూపాన్ని చూపించేదెవరు? 

మేధావులు, ఆలోచనా పరులు కూడా భజనపరులైనప్పుడు, ఎవరు అసలు 
విషయాలపై ఆలోచించి పెడతారు? 


22 1 దిగంబర కవితోద్యమం 


అటువంటి సమయంలో మనిషిని మేల్గొనమని ఇనుపకంఠంతో నినదించిన 
కేక దిగంబర కవిత్వం. 


దిగంబర శకం యిలా (ప్రారంభమైంది 


1965 నుండి ప్రారంభమైంది దిగంబర కాలమానం. ఆగిపోయిన ఆలోచనా 
గడియారాన్ని కుదుపు కుదిపి తిరిగిస్సజనాత్మక ప్రతీకాత్మకంగా దిగంబర కవుల 
పేర్లతో నూత్న సంవత్సరాలను నిర్దేశించింది. ఇది ఆలోచనను పదును పెట్టడానికి 
చేసిన ప్రయత్నం మాత్రమే. 

నగ్నముని పేరుతో - నగ్ననామ సంవత్సరం. 

అలాగే - నిఖిలేశ్వర్‌ నామ సంవత్సరం 

జ్వాలాముఖీ నామసంవత్సరం 
చెరబండరాజు నామ సంవత్సరం 
ఖైరవనామ సంవత్సరం 
మహాస్వప్న నామ సంవత్సరం 
రుతువులు ఆరు - 
ఆశ రుతువు 
తపన రుతువు 
అ(శ్రు రుతువు 
మదిర రుతువు 
విరహ రుతువు 
విషాద రుతువు 
వారాలు అరు : 
స్నేహ వారం 


విశ్చంఖల వారం 


నగ్నముని 23 


క్రాంతి వారం 
సృజన వారం 
వికాస వారం 
అనంత వారం 
ఇవి ప్రకృతిలోని మనిషికీ, మనిషిలోని ప్రకృతికీ ప్రతీకాత్మకంగా పెట్టిన 
పేర్లు. ఇలా కూడా ఆలోచించవచ్చునని గుర్తు చేయడానికి వుద్దేశించినవి. 
మొదటి సంపుటి ఆవిష్కరణ 
1965 మే నెల 5వ తేదీ వెళిపోతూ, 6వ తేదీని ఆహ్వానిస్తూ అర్ధరాత్రి 12 
గంటలకు, జీరో అవర్‌లో, హైదరాబాద్‌లోని అబిడ్స్‌ సెంటర్‌లో, రోడ్డుమీద పెద్ద 
సభ జరిగింది. నగ్నముని దిగంబర శకాన్ని ఆహ్వానించారు. దిగంబర కవులను, 
సంచాలకులు ఇ.వి.సుబ్రహ్మణ్యంను సభకు పరిచయం చేశారు. దిగంబరకవుల 
మొదటి సంపుటిని నాంపల్లి పాండు అనే రిక్షావాలాతో ఆవిష్మరింపజేశారు. అనంతరం, 
మానిఫెస్టో లాంటి సంపుటిలోని ముందుమాటను సభకు చదివి వినిపించారు. 
ఈ సభలో, తెలుగు సాహిత్యంలో ఆనాటినుండి నేటి వరకు జరగని మూడు 
చారిత్రాత్మకమైన విశేషాలు వున్నాయి. 
ఒకటి - అర్ధరాత్రి 12 గంటలకు సాహితీసభ జరగడం. 
రెండు - ఆ సభ, ఏ భవనంలోనో, హాల్లోనో కాకుండా రోడ్డుమీద, కూడలిలో, 
బహిరంగ ప్రదేశంలో జరగడం. 
మూడు - సామాన్యుడిగా పేర్కొనే రిక్షావాలాతో కవితా సంపుటిని 
ఆవ్మిరింపజేయటం. 
ఈ మూడు అర్ధవంతమైనవీ, (ప్రతీకాత్మకమెనవీ. 
మొదటిది - ఒకరోజు వెళిపోతూ,మరోరోజుకు ఆహ్వానం పలకడం. నూత్న 
శకానికి నాందీ ప్రస్తావన చెయ్యడం. 
రెండవది - సభ గోడల మధ్య కాకుండా, కవిత్వాన్ని బహిరంగ ప్రదేశంలో 
బహిర్గతం చేయడం. 


2డీ దిగంబర కవితోద్యమం 


మూడవది - దేనికీ బాధ్యత వహించని రాజకీయనాయకుడి చేత ఆవిష్కరణ 
చేయించడం కంటే, సామాన్యుడి డి చేత, అసంఖ్యాక సామాన్యుల కోసం, చేయించడం, 
కవి ఎవరి తరఫున నిలబడ్డాడో పరోక్ష 0గా తెలియజెయ్యడం, లోకంలో చలామణీ 
అవుతున్న కపటమర్యాదలను తిరస్కరించడం -- ఇవన్నీ ఇందులో వున్నాయి. 

దిగంబర కవుల మొదటి కవితా సంపుటి ఈ విధంగా (ప్రారంభమైంది. 

“ఇది శాసనమ్‌ 

దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ రుతువు (సరిగ్గా క్రీ.శ. 1965 
మే)న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రప్రథమంగా తాము దిగంబర 
కవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆఛ్చాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్‌ 
చెయ్యడానికొస్తున్న నగ్నముని నిఖిలేశ్వర్‌ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య 
మహాస్వప్న గుండెల్లోంచి ధైర్యంగా స్థయిర్యంగా దూసుకొచ్చిన కేకల్ని ఈ పేజీల్లో 
పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ” 

ప్రతి సంపుటికి మానిఫెస్టోలా ముందుమాట రాశారు. 

మొదట సంపుటి ముందు మాట యిలా సాగింది. 

“దిగంబర శకంలోకి - 


ఇద్‌: సెక్‌ సెక్స్‌ గ్రంథం కా 
రాజకీయ నినాదాల కోసం ఉద్దేశించినది అంతకంటే కాదు. ఈ దేశంలో, 
.. ఏ ప్రతి మనిషి ఉనికి కొసం తపనపడి, అతని భావిని చూచి 


ప్రవచించిన కవిత. 
రెందు 


ఈ (గ్రంథాన్ని చూసీ చూడగానే హేళన చేసే వాళ్ళ కోసం కాస్సేపయినా ఆగి 
- ఏమిటి, ఎందుకు అనైనా వ. వెన్నెముక పేనివాళ్ళ కసల్న ఏహ్యంగా 
ముఖంపెట్టే వారి కోసం, యింకా. యింకా,యింకా కవిత్వం ప్రబంధయుగాల కావలనే 
బింకిపోయిందని కవిమేళాల్లో, శాసనాలు మాత్రమే అచ్చేసే పత్రికల్లోను, బాకాలూదే 
వాళ్ళ కోసం, అసహ్యం, అసహనం, అరిగి పుచ్చి కుళ్ళి దుర్గంధాన్ని వెదజల్లే మాటల్ని 


. 
ల 
జ 
లో 

జే 

_/ 
[ఢఈ 


నగ్నముని 25 


సమాసాల్ని భావాల్ని పట్టుకుని వేలాడే వాళ్ళ కోసం వ్రాయవలసొచ్చిన అక్షరాలు. 
పం తెచ్చుకోకందడి. 
కాలం మారింది. జీవిత విధానం మారింది. అనుభవాల ఆకారం మారింది. 
మీరు ఊపిరి పీలుస్తున్న ప్రపంచంలో మీరు కారు. మీరెప్పుడో చచ్చి, రోడ్ల పక్కన 
బురద గుంటల్లో దొర్లుతున్నారు. 
కూతుళ్ళ, కొడుకుల పెళ్ళిళ్ళ బాజాల్లో, సిమెంటు కాంట్రాక్టుల కాగితాల్లో, 
మనిషి అంటే డబ్బు, డబ్బు, డబ్బు. ఆడది అంటే రాత్రి తన కింద పడుకునే డన్‌లపిల్లో 
అనేకునే మీరు ఏనాడో చచ్చారు. దానిక్మారణం మీ ముఖాలమీద వేళ్ళాడే - ముసుగులే 
తార్మాణం. మీరు మనసారా నవ్వగలరా? గుండలవిసేట్లు, మీరు చేసిన పాపాల్ని 
క్షాళితం అయేంత ఏడవగలరా? మిమ్మల్ని మీరు పుట్టగానే మరచిపొయ్యారు. పుట్టగానే 
వార్థక్యంలో పడిపొయ్యారు. 
మూడు 
ట్ల క్రింద పడి నలిగి కొనవూపిరితో గిలగిలా 
కొట్టుకుంటున్న మీ అసలు స్వరూపాన్ని ఎన్నడయినా, ఒక్కనాడైనా చూసుకున్నారా? 
మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. మీ ముసుగు- నటన జీవితం. అధికార 
- జీవితం. డబ్బు జీవితం. గౌరవ జీవితం. వాటి కోసం పడిచచ్చి, వాటికోసం 
ఏదైనాసరే, చివరికి మిమ్మల్ని సైతం చంపుకునే దిక్కుమాలిన జీవితం. 
ఏం, ఈ ముసుగులేకపోతేనేం? స్వేచ్చగా అసలు స్వరూపంతో బతకడానికి 
త్చిస్తేనేం? 
నువ్వు లేవు, నీ అధికారం లేదు, నీ హోదాలేదు,. నీ పంచజరీ అంచు 
దు. నువ్వు 24 గంటలూ పదిలంగా మేకప్‌ చేసుకుంటున్న నీ ముసుగు లేదు. 
పెళ్ళాం, బిడ్డలు, నీ చుట్టూ గుమికూడిన వాళ్ళు, నీ చివరి, ఒంటరి బిక్కు మనే 


(జే 


ణాల్లో నిన్ను ఫూల్‌ చేస్తారు. 


వ. 


కీర్తి, డబ్బు, యినుపబూ 


ర 


ళ్‌ లాయి 


దేన్సీ నమ్మకు. నీ లోపల, యీ ముసుగులోపల, ఈ వంచన అంచుల కింద 


య 


వున్న నీ అసలు స్వరూపాన్ని నీ 'తనాన్హి. నమ్ముకో. ఈ నాలుగు నిమిషాలూ 


26 దిగంబర కవితోద్యమం 


హాయిగా బతుకు. అది తెలుసుకున్నప్పుడు ఇంతకాలం ఈ ముసుగు నిన్ను ఎంత 
వ్యర్థుడిగా చేసిందో తెలుస్తుంది. 

ఒక్కటి గుర్తుంచుకో. ఇందరిమధ్య, యిన్ని ప్రపంచ - ప్రకృతి కార్యకలాపాల 
మధ్య, నిన్ను నువ్వు చీల్చుకున్న యిన్నివేల ముసుగు ముఖాల మధ్య ఊపిరి 
సలపనీని బతుకు పోరాటం మధ్య నువ్వెప్పుడూ ఏకాకివి. జననమరణ యాతనల 
మధ్య పోరు సల్పే సైనికుడివి. 

ఏం భయం లేదు. ఆ ఒంటరితనమే నీకు కవచం కానివ్వు ఈ ఆదడంబరాల 
వెనుక వున్న నిన్ను ఒక్కసారి దిగంబరంగా చూసుకో. నీ ఎముకలు, నీ భయాలు, 
న్‌ కన్నీళ్ళు, నీ ఆందోళనలు, నీ సుఖం యివన్నీ నిజం. వీటన్నింటికీ అందనంత 
దూరంలో స్వచ్చమైన, సహజమైన, అజేయమైన నీ అసలు స్వరూపం వుంది. ప్రతి 
మనిషిలోను అతని అసలు స్వరూపం దీపంలా వెలుగుతూ వుంటుంది. తన స్వరూపాన్ని 
మరచిపోయి వికృతంగా యీనాడు మనిషి పెరుగుతున్నాడు. కృత్రిమ ఆచ్చ్భాదనల 
(క్రింద దొంగలా బతుకుతున్నాడు. 

ఈ దొంగ నాటకానికి యింక తెరవేసేయ్‌. నీ అసలు రూపానికి అడ్డంగా 
దించిన ముసుగుని చించెయ్‌ లే. నీ నిజస్వరూపంతో యీ ప్రపంచాన్ని పరిపాలించుకో. 
నాలుగు 

మేం ఆరుగురం. మాలోని నిజరూపాన్ని దర్శిస్తూ మా చుట్టూ వున్న 
మనుషులందర్నీ ప్రేమిస్తూ వాళ్లని కూడా ఆ ప్రయత్నం చెయ్యమంటున్నాం. 

అందుకే మేం '“దిగంబరకవులం”. మంచికోసం, మనిషిలోని నిప్పులాంటి 
నిజమైన మనిషి కోసం, కపటం లేని చిరునవ్వులు చిందే సమాజంకోసం, 
అహోరాత్రులు ఆరని అగ్నిలో నడిచిన ఆత్మల లోంచి పలుకుతున్న గొంతుకలం. 

వేం వృన్తకాల్లోంచి మాట్లాడదలచుకోలేదు. అనుభవాల్లోంచి 
పలుకదలుచుకున్నాం. అందుకే “శంకరాచార్యులు ఇలా అన్నాడు, ర్సున్‌పాల్‌సార్ర్‌ 


నగ్నముని 27 


అలా అన్నాడు” అనదలచుకోలేదు. మేం మేంగా మాట్లాదదలచుకున్నాం. మా దిగంబర 
గొంతుకలో చెప్పదలచుకున్నాం. 


ఐదు 
ఇంక ఈ (గ్రంథంలోని కవిత. ఈ గగ్రంథావిష్కరణతో దిగంబరశకం 
ఆరంభమవుతున్నది. మహామాయల, మంత్రతంత్రాల రక్తపుకూదుతిని బలుస్తున్న 
మనిసిని రక్షించే ప్రయత్నంలో యీ శకం ప్రారంభమవుతున్నది. దిగంబర శకం 
యొక్క వివరాలు ఈ సంపుటిలోనే వేరొకచోట ప్రకటిస్తున్నాం. 
ఆరు 
ఇటీవలి కవితా ప్రక్రియ గూర్చి, వర్స్‌లిబర్‌, బ్లాంక్‌ వర్స్‌, ప్రోజ్‌ పొయిట్రీ, 
ఫ్రీవెర్స్‌ అన్నారు ఆంగ్ల సాహిత్యంలో. ఆ పేర్లను , వాటికి వారు యిచ్చిన నిర్వచనాలకు 
దగ్గరగా వున్నా ముక్తిచ్చందం అనీ, స్వేచ్చా కవిత అనీ, వచనగేయం అనీ, యింకా 
యింకా ఎవరికిష్టమైనట్లు వాళ్ళు పిలుచుకుంటున్నారు. తెలుగులో యిప్పుడు ఎక్కువ 
చలామణిలో వున్న పేరు 'వచనకవిత' . స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మేం 
వ్రాస్తున్న దానిని 'వచన కవిత అని అనదలచుకోలేదు. అననివ్వ దలచుకోలేదు. 
వచన కవిత అనే పదంమాకు నచ్చదు. ఇంతకంటే సమగ్రమైన పిలుపు కోసం వేచి 
చూశాం కొంతకాలంల కానీ, 'వచన- కవితి అనే యింకా చలామణి అవుతున్నది. 
దిగంబరకవులు రాసిన కవితా ఖండికలను 'దిక్‌'లని వ్యవహరిస్తారు. 


ఇది దిగంబర శకం 

మేం దిగంబర కవులం 

మాది దిగంబర కవిత 

ఇది సాహిత్యంలో “దిగంబర కవితోద్యమం. 


ఇటువంటి సంపుటాలు వరుసగా దిగంబర కాలమానంలోని రుతువులవారీ 


28 దిగంబర కవితోద్యమం 


వెలువడుతాయి. చేతన సాహితీ సీమలోని వివిధ ప్రక్రియలు ఈ సంపుటాల్లో 
'ప్రత్యక్షమవుతాయ్‌. ఆహ్వానించండి. 


దిగంబర కవులు 
ఇన్నేళ్ళలో మనిషి సాధించింది “ముసుగు” అన్నమాట. మొదట్లో మనిషి 
ముసుగు ధరించాడు. క్రమంగాముసుగే అతని స్వరూపం అయింది. ఆ తరువాత 
అతని స్వభావం కూడా అయింది. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి. చూస్తున్నదీ, 
మాట్లాడుతున్నదీ, వ్యవహరిస్తున్నదీ 'అసలు మనిషితో కాదు. ముసుగుమనిషితో. 
ఏదయినా మొదట రాజకీయ రంగంతో ప్రారంభమవుతుంది. అది 
సమాజంలోకి వ్యాపిస్తుంది. రాజకీయ సమాజం, పౌర సమాజం, అంతా ముసుగులోకి 
వెళ్ళినప్పుడు, కపట వ్యక్తిత్వం దేశాన్ని ఆవరిస్తుంది. ముసుగులో ఎన్ని ఘోరాలైనా 
జరిగే అవకాశం ఉంది. మొదట రాజకీయాల్లోని ముసుగును చించవలసిన అవసరం 
వుంది. 
ఇంక, కవితల్లోకి వెడదాం. 
నగ్నముని - జైల్లో సముద్రం” 
సూర్యుని కద్దంగా నుంచున్న 
ఆ మబ్బు తునక పేరేమిటి 


అర్థంకాని అనంతశూన్యం అంచుమీదకి 

ఆకారంలేని కుర్చీ వొకటి లాక్కుని 

అర్జవంతమైన బ్రతుకు ఎన్నాల చుక్కల్ని కప్పులో వొంపి 
ఒక్కొక్క క్షణం పెదవుల కానించి 


విషాదాన్ని ఆరాధిస్తూ వుంటానా 


నగ్నముని 


29 


హోయలు హొయలుగా పొగలు పొగలుగా 
కెరట కెరటాలుగా కాలం 
నా కాళ్ళని ముంచెత్తుతూ వుంటుందా 


ఎందుకో ఒక్కసారి ఏకాంతంలోకి 
నిర్ణ్షనారణ్యాలు నడిచి వస్తాయి 
నిబిడాంధకార గహ్వారాలు తెరుచుకుంటాయి. 


నా వేళ్ళ చివర 
అస్తమయంలా వెలిగే గులాబీలా 
భయ విహ్వలతలా అదుముకున్న 
సిగరెట్టు చివర 


ఏరి స్నేహితులు, పార్టీలు పందిళ్ళు 

పరివార సమేతాలు మందిరాంతర్భాగాల 

కవితా గానాలాపాలు చిరుగజ్జెలు శారద రాత్రులు 
మల్లెల మంద యామినులు 

ఫ్లాస్కుల్లో విరబూసిన కాఫీ పరిమళాలు 

గ్లాసుల చుట్టూ వొతైన వేళ్ల వొత్తిళ్ళు 
చిరునవ్వలద్దుకున్న కాళ్ళీర్‌ పూదోటలు 

అధరాలు ఆక్రమించుకున్న సూర్యోదయాలు 
మెడలపై వక్షోజాల ఉన్నతుల తటిల్లతల 


3౮0 


దిగంబర కవితోద్యమం 


రహస్యలోయల కాందిశీక ప్రయాణాల 
చేతివేళ్ళ సరిగమల సఖులు ప్రియబాంధవులు 
రవశత్వపు పలుకుల ఖర్జూరాలు 

వి 

సూర్యుని కడ్డంగా నుంచున్న 

ఆ మబ్బు తునక పేరేమిటి 


రన్‌ 


రా 


జ్ఞాపకాల వాలు కుర్చీలో 

కుక్క నోటిలో బౌమిక ముక్కలాగు 

చలిగాలి రాత్రి పళ్ళలో యిరుక్కుంటాను 

గోడమీద నిక్కినిక్కి చూస్తూ టిక్కు టిక్కుమనే 

ఈ పాతకాలం గడియారం నా పాపాల్ని క్షమించబోదు 
ఎదురుగా నన్ననవరతం వీక్షించే పరీక్షించే యీ అద్దం 
నా ముఖంపై మొలిచే ముడతల్ని నాకే చూపి 
భయపెట్టడానికే కాబోలు వేచి వుంది 

నా తలలో మహెంజాదారా శిధిలాల్ని త్రవ్వి 
'బ్రహ్మజెముడులా తెల్ల వెంట్రుకల్ని చూపడానికి 
నిరీక్షిస్తున్నది. 

వికటాట్టహాసం చేస్తూ నన్ను నహుషుణ్ణి చేయడానికి 
పొంచున్నది 


రూపాయినోట్లో తలదూర్చి తన్నుకుంటున్న లోకంలా 
సీసాలో బంధించుకుంటున్న ఆధునిక మానవుడి రూపంలా 


ఎప్పటికీ నా కర్థం కానిది యూ అద్దం 


నగ్నముని 


ఏ1 


తానెవరో అర్థమై 

ఊపిరి ఉనికి తెలిసినచోట 

ఈ అద్దాన్ని అమర్చడానికి ప్రయత్నిస్తూ వుంటానా 
కాలమృగం కోరల కందకుండా తిరుగుతూ ఉంటానా 
మేఘాల్లోని నా కన్నీళ్లని లెక్కబెడుతూ వుంటానా 


గోడకి కఠినంగా కొట్టబడిన మేకులు 

భళ్ళున రాలి నవ్వుతాయి 

జీసస్‌చేతుల్లో మొలిచిన మానవాత్మల మందారాలు 
తళుక్కున మెరుస్తాయి 

మెదడు ఆసుపత్రి క్రింద మారుతుంది 


మూలుగులు తప్ప మరేమీ ప్రవహించని పర్వతాగ్రాన 
అద్దం కోసం స్థలాన్ని వెతుకుతూ వుంటానా 

మనసు మసీదులో అదృశ్యహస్తాలు మొలుస్తాయి 

కేక పెగలని చోట కోరికలాంటి శిశువు జన్మించి 
రక్తమాంసాల నదిలో ఊయలలూగుతుంది 

మహిషం వేదం వల్లె వేస్తూ శతాబ్దాల్ని నెమరేస్తుంది 


విహ్వలుడనై ఊహల బండలమీద కూర్చుంటానా 
మహాబోధిని కూల్చే భూకంపాల్లో 
నీరో రగుల్మొల్సి గీతాల నాలుకల్లో 


ఏ2 


దిగంబర కవితోద్యమం 


సాగిన నరాలు ఎముకల గూళ్ళు 

తుప్పుపట్టిన పళ్ళు నక్షత్రాల రాళ్ళు కూలిన గోడల కింద కుళ్ళు 
గుడిశెలు పందికొక్కులు పరాన్నభుక్కుల పంచన 

ఆకాశం పరుచుకున్న వంచన గొంగళి కింద 

వెలగని దీపాల తాపాలు 

రొమ్ముల్లో శాపాలు 


నగరం అస్థిపంజరంలో 

ఆకలి ఉరగం కదలిక 

నిద్రపోని రోడ్లమీద జనం 

జైల్లో బంధించబడిన సముద్రం 
స్టయిక్స్‌ స్టయిక్స్‌ స్టయిక్స్‌ 
నాయకుల ఉప(వి)న్యాసాల కేక్స్‌ 
వాగ్దానాల ఉచ్చుల్లో వార్తాపత్రికలు 
యుద్దాలు ఆక్రమణలు అగాధాలు 
కూలుతున్న పిరమిడ్లు 
సముద్రాన్ని బంధించానని సాహసంగా నవ్వుతున్న కొన్ని 
చేతివేళ్లు 

అంచెలమీద రోదసీ ప్రయాణాలు 
ఎక్కడో ఏ యంత్రమో చెడింది 
స్టంభీించాయి రేడియో కిరణాలు 


ఇరవై శతాబ్దాలు 


నగ్నముని 


33 


దిక్కులేని దిక్కులు 

ఊహల బండరాళ్ళు ముక్కలెనై 

కాలమృగం ఢీ కొన్నది ఆకొన్నది 

రక్తమాంసాల నదిలో కోరిక లాంటి శిశుగర్భంలో 
అణుకోర దిగింది 


చర్చిగంటలు 

మసీదు మంటలు 

గర్భగుడిలో చెరచబడ్డ విగ్రహాలు 

గ్రామఫోను రికార్డులో తన్నుకుంటున్నాడు గాయకుడు 
వాల్‌పోస్టర్లో మానాన్ని దాచుకుంటున్నది అభినేత్రి 
గళ్ళలుంగీ రోడ్డుమీద రాజకీయాల కారాకిళ్ళీ ఉమ్ములు 
సెకెండ్‌ షో వాదిలారు 


నా వయస్సు ఎన్ని అంధకాంతి సంవత్సరాలు 
ఏది అరం 
థ 
ఏది అరం పరమారం 
వ్‌ (ఖ 
మానవత అసలు రూపు మాసిపోకుండా చూపే 
భవితవ్యం 
మసిషిని్‌ మనిషిగా 
ఈ కృత్రిమ దుస్తుల్ని విప్పేసి 
నగ్నంగా నిశ్చలంగా సజీవంగా సాక్షాత్తూ మానవుడిగా 


ఏ4 


దిగంబర కవితోద్యమం 


మట్టిలో పుట్టి మట్టిలో ఎదిగి 

కాలరాక్షసి కరాలకందని ఎత్తుకు ఎదిగే 
మానవతా నక్షత్రం 

నీకూ నాకూ నడుమ 

నాకూ యీ నటనకీ నడుమ 

ప్రపంచ దేశాల ప్రళయం పరాచికాల నడుమ 
సత్యానికీ సత్వానికీ నడుమ నిలుచున్న 

ఆ మబ్బు తునక పేరేమిటి 


నిఖిలేశ్వర్‌ - నీవు చెప్పింది అబద్ధం కాదు 


అవును సత్యం 

నీవు చెప్పింది అబద్ధం కాదు 

“ఈ దేశంలోని ప్రతి నగరం 

నవనవలాడే మహాగాయం 

దూరం నుండి అది ఎర్రగులాబి 

దగ్గరకి వెడితే రక్తస్రావపు వ్రణం” 

రోడ్డు మధ్య జారిన రక్తపు చారికల్లో 

కాలు విరిగిన వాడి జీవితం 

తల పగిలిన వాడి ముఖం 

“అది నేనే అవుతే” అని ఆత్మ వొణికిన క్షణం 
ప్రక్మనే ప్రాణం లేని నేరస్తుడిలా నిలుచునివుంది లారీ 
స్టీరింగ్‌ ముందు వేగానికి బానిస అయిన 


నగ్నముని 


ఏె5్‌ 
(దైవర్‌ పాపం! పోలీసు స్టేషన్‌లో లాకప్పులో 


ఇది అబద్ధం అసలు కాదు 

ఇది మామూలుగా జరిగే నిజం అంటాను 
హృదయం రోడ్డులా గట్టి పదిందంటాను 
లేకపోతే నీవే చెప్పు! 

రోజూ హోటల్లో ఏమోతిని 

బయట అడుగు పెట్టగానే 

6-8 చేతులు ఎదురుగా చాచుకొంటాయి 
ముఖంలో ముఖం దైన్యంగా ప్రతిఫలిస్తుంది 
నేను మాత్రం నేరస్తుడిలా 

మొగం వేలాదేసుకొని వెళ్ళిపోతుంటాను 
దీనికే మంటావు సత్యం? 


మన పవిత్ర విశాల దేవాలయ ప్రాకారాల నడుమ 
పొడుగాటి గోపురాల నీడలలో 

భగవంతుణ్ణి బంధించి వ్యాపారం వ్టోస్తే స్థానంలో 
ఆవురావుమంటూ ప్రతి మనిషిని 

సారీ! ప్రతి భక్తుణ్ణి 'స్వామీ* అంటూ 

నోరు తెరిచి ఆర్జిస్తున్న బిచ్చగాళ్ళ సంగతి 

“రాత్రి గోళ్ళు తీస్తే దరిద్రం చుట్టు కొంటుంది 

అనే ధనస్వాముల దేశం సంగతి! 


వె 


దిగంబర కవితోద్యమం 


నీకు నీవు రోజూ ఉద్వేగాన్ని అన్వేషిస్తూ 

నాకు నేను రోజూ అడవిలో ప్రాణాలు నిలుపుకొంటూ 
ఎవరికి వారు డబ్బుకి దాస్యం చేస్తున్నప్పుడు 
బిచ్చగాళ్ళు - బీదవాళ్ళు -బిక్క చచ్చినవాళ్ళు 

ఈ అడవిలో తోడేళ్ళకు మిగిలిపోయినపుడు 

చెప్పు సత్యం మరోసారి చెప్పు! 


దేవుళ్ళ కోసం - రాజుల సమాధుల కోసం 
బంగారు ఇటుకలతో గోడలు లేసే ఈ దేశంలో 
మట్టి గోడల గోడు వినే వాడెవ్వడు? 


జ్వాలాముఖి - అవలోకన 


మానవతను ధ్వంసం చేసీ 
మనిషిని 'మాంసం'లా కోసీ 
వెడి చేది నిట్టూర్పుల పై 
మడికట్టుక ఉడకబెట్టి 
అ(శ్రు రసంలో 'షోర్చా' కాచుక 
ఆరగిస్తున్నం మనమంతా 

ధర్మ దేవత 

చర్మం వొలిచీ 

“కర్మ కడాయిలో 

మర్శంగా గోలించిన 


నగ్నముని 37 


కరకర వడియాలను 
చరచర నమిలేస్తున్నాం 
చాదస్తపు దౌడల వాడలతో 
చాకచక్యపు పన్నుల సూదులతో 
రాచరికం గులాబీల 
రక్తం నులిమీ నులిమీ 
ఖద్దరు కంపుల దేహాలకు 
పులిమీ పులిమీ 
గద్దెల పైని ప్రసంగంలో 
గద్దల్లాంటి గుణాలను 
లోలోన కప్పేస్తున్నాం 
లోకానికి గంతలు కట్టేస్తున్నాం 
భారత భాగవత రామాయణ 
పారాయణాల అందదండల్లో 
ప్రాచీనత్వానికి 
పతాక నెత్తుతూ 
నిత్యజీవితంలో నైతిక పతనం 
నిత్యసత్యముగ జరిపిస్తున్నాం 
“మనమంతా జగన్నాటక సూత్రధారులం 
మనమంతా బృహన్నాటక పాత్రధారులం 
మనమంతా గత పురాణేతిహాస కాలాలకు చిహ్నాలం 
మనమంతా జగత్మల్యాణ భావాలకు ప్రాణాలం” 


వెరి 


దిగంబర కవితోద్యమం 


కాని ప్రస్తుతం మాత్సర్యం 
మోసాలకు పెన్నిధులం 
మానవతనే విస్మరించిన 
అవయవాల యంత్రాలం 
అవయవాల యంత్రాలే 
అరిషద్వర్గాలకు ఆలవాలం 
అందుకే మనమే నాటికి 
అభ్యుదయానికి పోజులం 
మారణ హోమపు కాంక్షల జ్వాలలలో 
దారుణ రూపం దాల్చిన దానవతా చర్యలలో 
మరణించిన 'మానవతిను మళ్ళీ తేజాలం 
మనమింకా సజీవ మానవులం కాజాలం 
పడిపోయిన గుడి గోడలు 
విదిచి ముందుకు రాజాలం 
మురికి పట్టిన మతం మడుగులే 
మోక్షమార్దపు వేదాంత మంటూ 
యశః కాంతతో జీవిత వాంఛను తీర్చుకుంటూ 
ఆత్మారాముని దుర్భర ఘోషను కనజాలం, వినజాలం 
స్వార్థపరత్వపు వేశ్యారతిలో 
ఆనంద పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ 
అసలు కర్తవ్యాన్ని వదిలేస్తున్నాం 


య 
అజ్ఞానపు తిమిరం నమిలేస్తున్నాం 


వా! 


నగ్నముని 


జ 


వం 


సంకుచితత్వాన్ని మనమంతా 
౦ప్రదాయబద్దం చేసేసుకున్నాం 
కాబట్టే మనకింకా అర్ధం కానిది 


“సర్వమానవ కళ్యాణం”. 


చెరబండరాజు - నన్నెక్కనివ్వండి బోను 


నల్లకోట్లు నీలిరంగు నోట్లతో 
ఒక దేశం ఒక కోర్టులో 
ఫైసలా అయ్యే కేసు కాదు నాది 


నన్నాక్క్శనివ్వండి బోను 

నలుగురు నమ్మకంతో “అమ్మా అని పిలవటంతప్ప 
నవమాసాలు మోసిందెవరో 

ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను 


సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని 
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను 
అంటున్నాను అంటాను 


అనుకుంటూ వస్తున్నాను 


మనిషి మీద నమ్మకం పోగొడుతున్న మీరు 
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు? 
షికి నిర్లోషికి ఒకటే సూత్రం 


డే 


దిగంబర కవితోద్యమం 


వల్లించిందే వల్లించి వాదిస్తారు 

ఫీజు కుడితి కుండలో 

న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు 

మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి? 
ఎక్కనివ్వండి నన్ను బోను 

కలాలు కాగితాలు సర్దుకోండి 

లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి 
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి? 
మనిషీ రక్తం ప్రాణం ముఖ్యం 
లింగభేదాలు వాదాలు తప్పితే 

మందిర్‌ మజ్జిద్‌ చర్చి 

మతాధికారులు మతాలు యెందుకు? 
ఆకలి కామం కలలూ కన్నీళ్ళు 
మనిషిలోని మర్శజ్ఞానమంతా ఒక్కటే 
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే 

అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే 
బిక్క మొఖాలతో చూస్తారేం? 

పిచ్చివాణ్సిగా కేసుపుటప్‌ చెయ్యండి 
నన్నెక్క్మనివ్వంది బోను 


తిన్న ఇంటి మర్యాదెంచని నాకు 
బుద్దుల్లో పెద్దల సహజాతాలేమై వుంటాయ? 


నగ్నముని 


డే 


మంచి మనసు పరిమళాలు 
విశ్వవ్యాప్తి కాకపోవు 
భావితరం గుర్తించకపోదు 
జగత్ర్రళయ కావ్యంలో 
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది 
అణువణున అగ్నికణం 
చల్లారక రగులుతోంది 
నన్నైెక్క్మనివ్వండి బోను 


తీర్పు మీది జైలు మీది 
భయపదతారిెందుకు 

మీ మనో సౌధాలనిండా 
తరగని తరతరాల బూజు 


అనుక్షణం చచ్చే ప్రియత్వం 

కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా 
నరుక్కోరెందుకు తలలు 

గది నాలుగ్లోడలు కూల్చివేసి 

దిశలు నాల్లుగా మార్చుకోండి 

ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు? 

నాకు తెలుసు 

మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు 

పగటి చొక్కాలు రాత్రి వుండవు 


డై 


దిగంబర కవితోద్యమం 


మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు 

పాతిక చీరతో స్వర్గాన్ని కప్పుకొని 
వంటగదిలో ఆలోచనలకు 
ఎసర్లు పెడుతున్న వాళ్ళు 


మీ వాగ్గానాలు పుచ్చుగింజలు 

మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షోలో 
మోడల్‌గా పనికొస్తున్న వాళ్ళు 

ఛీ ఛీ యెవరు మీరు? 

నవ్వుతారెందుకు 

నీవు నేను కలిసి యెదుటవాని పిలుపుకు 
“మీరు” గాక ఏమౌతాం? 

నీ గుండెలు నా గుండెలు 

మూతబడిన కొండ గుహలు 
ఎక్కనివ్వండి నన్ను బోను 

ఈ సువిశాల ప్రపంచ జీవశాలలో 
సిసలైన న్యాయస్థానం యెక్కడైనా వుంటే 
నన్నెక్కనివ్వండి బోను 

నా గుండెలు పిండుకునే 

కొండల్లాంటి సందేహాలు 

విశ్వశాంతి మన ధ్యేయం 

యుద్దాలకు పరిమితమా? 


నగ్నముని 


జ్ర 


అబద్ధమా యీ వేదన? 

మాంసం ముద్దలుగా మనుషులు 
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు 
ఏ దేశంలోనైతేనేమి? 

అర్ధరాత్రి పడగ్గదుల 

అంతరార్థమొకటే గద! 

ప్రపంచమొక నగ్నశిలా 

ఫలకము వలె కనిపిస్తున్నది 

భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను 
అంటాను అంటున్నాను 

అనుకుంటూ వస్తున్నాను 

అందుకే 

నన్నాక్కనివ్వంది బోను 


భైరవయ్య - అగ్ని ప్రవేశం 


నిలుచున్నాను 

అబద్దాల కత్తి అంచులమీద నిజంలా 
మిన్నంటుతున్న జ్వాలల కొసలపై పొగలా 
చూస్తున్నాను 

రుద్రఫాలం మీది నేత్రంలా 

చిక్కటి ఇరుల ఉడుపుల వెనుక దాగిన 


తాగరు అందాల తేజంలా 


జ్శేడ్మే 


దిగంబర కవితోద్యమం 


ఎదురుగా 

నా తలపులో మండిన ఆవేశం అగ్ని రేకులో 
కాయం నిండా నిండిన ఉద్రేకం గాయంలో 
మానసం మత్తెక్కిన ఊహల సురాపానంలో 
తన్వులో పర్వెత్తే ఉత్సాహం సైంధవాల రావాల్లో 
కనిపించింది 

కాల భైరవుని సన్నిధిలో కంకాళ నృత్యం! 
మరుభూమిలో కాలిపోతున్న సగటు మనిషి జీవితం! 
పుష్పకాల పయనించే పూబోడుల కుసుమ పరాగం! 
తమతో కలవమనే ముందు తరాల ఆహ్వానం! 
తనకెదురీదమనే కాలవాహిని సవాలు! 
ఉద్విగ్నుణ్ణయ్యాను 

ఉత్తేజాన్ని ఊపు చేసుకుని 

నిబ్బరాన్ని గుండెల్లో పోసుకుని 

కలంమీద కాలాన్ని దూసుకుంటూ 

కవనాలో కవిత్వంలోకి చొచ్చుకుంటూ 

చుట్టూ భయంకర దృశ్యాలు సృష్టిస్తూ 

కన్‌ చెదురుగా - దిల్‌ బెదురుగా 

వచ్చాను 

నిప్పులా నగ్నంగా వికసిస్తూ వచ్చాను 

కడలిలో పెల్లుబికిన బడబానంలా వచ్చాను 
నింగిలో ఎగసిన వేగుచుక్కలా వచ్చాను 


నగ్నముని 


నిశీధి మంటల్లో 

మిన్నంటుతున్న భావాల జ్వాలల్లో 

మస్తిష్కం విహరిస్తుండగా వచ్చాను 
విశ్వంభరం వాకిట్లో చల్లిన చీకటి కళ్ళాపి మీద 
యామిని అందంగా దిద్దిన నక్షత్రాల ముసుగుల మీద 
నానేత్రాలు ఘూర్దిల్లగా వచ్చాను 
అక్షరాలతో 

అహంకారంలా - ఆశలా 

పెరుగుతూ వచ్చాను 

నిశ్శబ్దంలో ఆది మానవుడు నిన్న 
ఆదిశబ్దంలా వచ్చాను 

మాతృగర్భంలో మాటలు నేర్చుకున్న శిశువు 
పెట్టిన తొలిపొలికేకలా వచ్చాను 

ఆకొన్న హరీంద్ర గర్జ్దనలా 

మేఘాల వికటాట్టహాసాలు చీల్చుకుని 
ముందు కురికిన మెరుపులా 

జడివానలా 

'పెనుగాలిలా 

సంధ్య రేపిన నెత్తుటిమంటలా 

మధ్యాహ్నం మింట నిండిన మార్తాండునిలా 
కన్‌ చెదురుగా - 'దిల్‌' బెదురుగా 

కవి లేఖినిలో కదం త్రొక్కుతూ వచ్చాను 
కవిత్వంలోకి చొచ్చుకుంటూ వచ్చాను 


దిగంబర కవితోద్యమం 


మహా స్వవ్న- గ్గా నిర్భవతి భారత... 
యదాయదాహి ధర్మస్యగ్గా నిర్భవతి భారత 
అభ్యుత్దాన మధర్మస్య తదా౭_9_ త్మానమ్‌ సృజామ్యహమ్‌ 
- గీత 
కవియుగం రేడియో ([గ్రామ్‌లో 
గిరగిర తిరుగుతున్న క్రీ, శ. ఇరవయ్యోశతాబ్దం రికార్డుమీద పిన్నునై 
మానవత రెండు కళ్ళూ మూసుకుపోయినప్పుడు 
విప్పుకుంటున్న మూడవ కన్నునై 
కాలం వాయులీనం మీద కమానునై 
చరిత్ర నిద్రాసముద్రంమీద తుఫానునై 
నేను వస్తున్నాను దిగంబరకవిని 
రాత్రి ఉదయిస్తున్న రవిని 


రంగులు పేలిపోయి 

డైలాగులు జారిపోయి 

దిక్కులు మార్షోగేట్లు గొల్లుమంటున్న స్వగతాల్లో 
తెరపై టెక్నీషియన్ల అస్థిపంజరాల నటనల్లో 
జగన్నాటకపు మట్టిపాత్రలు బీటలెత్తినప్పుడు 
డెరెక్టర్‌ అంతర్థానమైనప్పుడు 

మానిషాద శోకంలోంచి వేదనా వల్శ్మీకంలోంచి 
నేను వస్తున్నాను దిగంబర కవిని 

రాత్రి ఉదయిస్తున్న రవిని 


నగ్నముని 


జ 


డాఫర్‌ మచ్చను మేకప్‌ చేసుకుని 
వెన్నెల నేపథ్యగానంతో విలాసంగా 

చంద్రుడు ఆకాశాన్నిపాలిస్తున్నపుడు 
క్షణక్షణానికి పోజులు మారస్తున్న మబ్బులతో 
ప్రదర్శన శాలల్ని అలంకరించేందుకు 
చీకటి కోసం తహ తహ లాడుతున్న తారలతో 
నగరాన్ని చుంబిస్తున్న గగనంలోంచి 
గగనం ప్రతిబింబిస్తున్న నగరంలోంచి 
వస్తున్నాన్నేను దిగంబరకవిని 


ఆరని దాహపు నాల్మల్లో 

భూకంపాల ఆకలి ఆవులింతల్లో 

కామాగ్ని పర్వతాలు పగిలి ఎగజిమ్ముతున్న లావాల్లో 

పోటెత్తిన సముద్రాల తరంగాలు ఉవ్వెత్తున రేగి 

చెలియలి కట్టల్ని తెగద్రైంచుకుంటున్నప్పుడు 

అసంపూర్ణ జ్ఞానుల అహంభావ సిద్ధాంతాల అజ్ఞాన ప్రవాహాల్లో 

ప్రమాదాల జలావర్తాల్లో 

జనత ఊపిరాడక ఉక్కిరిబిక్కిరె పోతున్నప్పుడు 

క్రీర్తి కాముకుల, నియంతల, అహంతల దౌర్జన్య బాహువుల 
దురాక్రమణలో 

దేశదేశాల సుఖవ్యాధి పుండ్లతో 

చీడ పురుగులు నిండిన మేడి పండ్లతో 

భూమి వెలయాలై, పతితయ్రై, బభ్రష్టయి పుచ్చి గబ్బుకొడుతున్నప్పుడు 

నేను పుడుతున్నాను దిగంబరకవిని 


షి 


దిగంబర కవితోద్యమం 


విజ్ఞానం విరజిమ్ముతున్న విషపవనాల్లో 

వేదికలు వెదజల్లుతున్న చీకటి పొగల్లో 

పుస్తకాల పుటల బంజరు బీళ్ళలో 

నాగరికత మత్తు ఇంజెక్షన్‌లో సమాజం జీవచ్చవమైనప్పుడు 
దీపాలు కొడిగట్టి 

రక్తధనులు గడ్డకట్టి 

జీవనదులింకి 

మానవత మసిపాతలా మారిపోయినప్పుడు 
మాసిపోయినప్పుడు 

నేను వస్తున్నాను దిగంబరకవిని 

స్థంభించిన కవితాస్తంభం బ్రద్దలై పుట్టుకొస్తున్న ఉగ్రనగ్న నరేసరిని 
నాటేసిన చెట్లని నడిపించేందుకు 

పాతేసిన రాళ్లని పలికించేందుకు 

గోరీల్లో శవాలకి పునరుత్ధానం కలిగించేందుకు 
వికృతాకారపు శిలల్ని మానవులుగా మలిచేందుకు 
మరణించిన భగవంతుడికి ప్రాణం పోసేందుకు 

నేను వస్తున్నాను దిగంబర కవిని - వాచవిని 

రాత్రి ఉదయిస్తున్న ప్రతిభారవిని 

కలియుగ రేడియోగ్రామ్‌లో 

గిరగిర తిరుగుతున్నక్రీ. శ ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద పిన్నునై 
మానవత రెండుకళ్ళూ మూసుకుపోయినప్పుడు 
విప్పుకుంటున్న మూడోకన్నునై 


నగ్నముని శ్ర 


కాలం వాయులీనం మీద కమానునై 
చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై.... 
7/7 

దిగంబరకవుల రెండవ కవితా సంపుటి 1966 డిశంబర్‌ 17వ తేదీ అర్ధరాత్రి 
12 గంటలకు (జీరో అవర్‌) 18వ తేదీని ఆహ్వానిస్తూ విజయవాడ గవర్నర్‌ పేట 
సెంటర్‌ రోడ్డుమీద జరిగిన సభలో జంగాలచిట్టి అనే హోటల్‌ క్షీనర్‌తో ఆవిష్కరణ 
చేయించడం జరిగింది. 

నగ్నముని సంపుటిలోని ముందుమాటని, మానిఫెస్టోవలె, చదివి వినిపించారు. 

“దిగంబర శకం, నిఖిలేశ్వర నామ సంవత్సరం, మదిర రుతువు (సరిగ్గా 
క్రీ.శ. 1966 డిశెంబర్‌) లో ఇంకా భయం భయం భయంగా బానిసత్వంగా దుర్భరంగా 
హేయంగా ఛండాలంగా వున్న ఆంధ్రదేశమనే మురిగ్గుంటలోంచి - నగ్నముని 
నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్ప్నలు పలికిన కవిత 
దిగంబర కవితా ప్రచురణ సమర్పిస్తున్నది” అని ముందుగా ప్రకటించారు. 

నాటి జడత్వం ఎంత ఘోరంగా వున్నదో యీ మాటల్లో తెలుస్తూనే ఉంది. 

“సమకాలీన జీవితంపై దిగంబరకవుల దృక్పథం”- 

మేం ఏం కోరుకున్నాం? ఎందరి శవాలపైననో నిలబడ్డ కీర్తి కాముకుల, 
అవకాశవాదుల, గుంటనక్కల మధ్య, చాచుకున్న శూన్యహస్తాల ఈనాటి తరం 
తలల మధ్య మేం ఏం కోరుతున్నాం? 

కుళ్లి గబ్బు కొడుతున్న గడచిన రోజుల చరిత్ర శవాన్ని మోస్తూ, అభినవ 
క్రీస్తులుగా తలపోస్తూ ప్రస్తుతం తమ అస్తిత్వం కోసం 'మార్‌జువానా' మత్తులో 
తటపటాయింపుల నగర సంగీత గంద్రగోళంలో ఎటూ పాలుపోకుందా నిలుచున్న 
బీట్‌ సోదరులు అక్కడ, తన బొజ్జ నునుపు కోసం పక్కవాడి పీక అతి చులాగ్గా, 
హేలగా, లీలగా నులిమేసే రాజకీయవేత్తలు పళ్ళికిలిస్తూ గొంతుల నదుముతున్న 
చేతివేళ్ల శ్రీనీడలలో నిరంతరం గుర్తు తెలీని ముఖాలు వేగంగా ప్రవహించే కలకత్తా 


వ్‌ (0 దిగంబర కవితోద్యమం 


రోర్లపైన బంగాళాతనం కోసం మనిషిని మరచినభారతీయాత్మ కోసం విలపించే ఆ 
కవితరం యువకులు, యిక్కడ కోపంతో, ఉద్రేకంతో తిరగబడి మత, రక్త బాంధవ్యాల 
ముళ్ళపొదలపై, శిధిల వ్యవస్థలపై, జడత్వంపై సంచలనాన్ని లేవదీసి, మరో మహత్తర 
వ్యవస్థ కోసం తపనబడుతున్న కోపోద్రిక్త యువకుల నడుమ సంప్రదాయాల సంకెళ్ళకీ, 
చరిత్రలో చిరిగిపోయిన పేజీలకీ తమని అమ్మేసుకున్న గొరిలు, స్వార్ధంతో, 
కృత్రిమత్వంతో తమ ముఖాలను తామే రంగు కాయితాల్లో అతికేసుకున్న గాడిదలు, 
డబ్బుకోసం, భవనాల కోసం, పదవుల సోఫాల కోసం, విగ్రహాల కోసం, ప్రజల 
నాలికలు కుట్టేసి కాలాన్నివెనక్కి యింకా వెనక్కి గుంజాలనే ప్రయత్నం ముమ్మరంగా 
సాగుతున్న చోట, భయంకరంగా ఈ తరానికి కాస్త కాస్త విషం ఎక్కిస్తున్న చోట - 
మీ ముందు దిగంబర కవులు. 

పలాయన వాదపు పందికొక్కుల్ని తరిమేసి, జీవితంలోంచి సాహిత్యంలోకి 
వస్తున్న వాళ్ళు, సాహిత్యంలోంచి జీవితాన్ని దర్శిస్తున్నవాళ్ళు, నేటి చెత్తవ్యవస్థని 
సమూలంగా తొలగించి నిత్యనూతన, మహత్తర వ్యవస్థ కోసం తపన పడుతున్న 
దిగంబర కవులుగా మేం ఏం కోరుతున్నాం. 

సాహిత్యంలో : ఆది నుండి అనువాదానికీ, అనుకరణకీ అలవాటుపడి నేడు 
పాశ్చాత్య స్వరాలకి ప్రతిధ్వనిగా మారిన తెలుగు సాహిత్యానికి మౌలికమైన ధ్వనిని 
కోరుతున్నాం. 

ప్రస్తుతం అప్రస్తుతంగా టన్నులకొద్దీ ఉత్పత్తి అవుతున్న పోపు సాహిత్యాన్ని 
దానికి జెండా ఎత్తుతున్న పత్రికలను తగలబెట్టే రచనలను కోరుతున్నాం. 
సాంప్రదాయికమ్రైన కావ్య రచనలలో నున్న ఆదడంబరాలను, దంభాలను, 
మిధ్యాభ్రమలను త్యజించడం అవసరం. నేటి కావ్యరచనలో జీవితంలోని నిజాయితీని, 
సరళత్వాన్ని యుగ సందేశాన్ని అనుభూతుల అభివ్యక్తిని, ఊపిరిగా పీల్చగల ఆధునిక 
మానవుని అస్తిత్వం ఆవిష్మరింపబడడం అవసరం. 

ఈనాటి జీవితంలో : ఈ జీవితంలో జంతువుల్లా బ్రతికే అధికారం ఎవరికీ 
లేదు. పనిచేస్తూ, తింటూ, పిల్లల్ని కంటూ వున్నంత మాత్రాన అస్తిత్వాన్ని 


నగ్నముని 51 


నిలబెట్టుకున్నట్లు కాదు. అది అవసరమైనా, పశువుల కంటే హీనంగా జీవించడం 
మాత్రమే అవుతుంది. నిజమైన అస్తిత్వం భౌతిక ఆనందంతో బాటు మనస్సుని సర్వదా 
సచేతనంగా వుంచి అందరిలోనూ నిలబడి తనలో తాను జీవించడం. ఈ జీవితం 
తాటన్థాన్ని వరించకూడదు. మనిషి జీవితం ద్వీపంలాగా కాకుండా తోటివారికి 
పప్రేరణాస్రోతస్సుగా వుండడం కావాలి. 

సమకాలీన శాస్త్రీయయుగంలో వ్యక్తి తనతో తాను పోరు సల్పుతున్నాడు. 
ధనం వెనుక పిచ్చివాడై, సుఖం, లాలస, వెనక కుక్కలా తిరుగుతున్నాడు. తన న్‌జస్‌ 
చూచి భయవిహ్వలుడై మిగిలిపోయాడు. సుఖాన్ని యిచ్చే సాధనాలు చివరికి ఆత్మను 
బంధించే సంకెళ్ళుగా ఎదుట నిలుచున్నాయి. అణ్వభ్యున్నతిలో మానవుడు యీ 
ధరాతలంలో తప్పిపోయాడు. తప్పిపోయిన ఆత్మను పట్టి ఇచ్చి మనిషిని మనిషిగా 
చూడాలని మా కోరిక. 

గబ్బు కొడుతున్న కుల, మత, వర్ణ, వర్గపు బురద గుంటల్లో పడి పురుగుల్లా 
రాజకీయవేత్తలు ఈదుతున్నారు. 

ఇరవయ్యో శతాబ్దంలో మనిషి యంత్రపు విడిభాగంగా తయారై 
అస్తిత్వరహితుడు కానక్కర్లేదు. శక్తితో కలిసి యంత్రాన్ని నడిపించాలిగాని, పక్కవాడి 
గొంతునొక్కడానికి దానిని ఉపయోగించకూడదు. ఇప్పుడు జరుగుతున్నది అదేనని 
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
రాజకీయ వ్యవస్థ: 

మానవజాతి చరిత్ర మొదలైనప్పటి నుండి ఎన్నో మతాలు, సిద్ధాంతాలు ఉ 
దృవిల్లాయి. ఆయా దేశకాల పరిస్థితుల కనుగుణంగా నిర్వచింపబడిన వాటన్నింటికీ 
పరిణామ దశలో ఏదో స్థానం, తాత్కాలానుగుణమైన విశిష్టత ఉన్నాయి. అయితే, 
మానవ సంక్షేమం కోసం వ్యక్తిని మరింత ఉన్నతునిగా మలచడం కోసం పుట్టిన యీ 
మతాలు, సిద్ధాంతాలు, కాలం మారుతున్న కొద్దీ, చరిత్ర పురోగమిస్తున్న కొద్ది వాటి 
రూప సఖభావాలు కూడా పూర్తిగా మారిపోయి కేవలం భేషజంగానో, లేక ఏ 


. 


న 


వ్‌2 దిగంబర కవితోద్యమం 


కొద్దిమంది వ్యక్తుల స్వార్ధపరుల అధికార దాహానికి ఆలంబనంగానో మిగిలిపోవడం 
జరుగుతోంది. ఇదే ఆనాటి గ్రీకు రాజ్యాల నుండి నేటి పశ్చిమదేశాల్లో ప్రజాస్వామ్యం 
పేరుతో చలామణీ అవుతున్న పదార్థాలలోనూ, మార్చిస్టు మతావలంబకులమని 
చెప్పుకుంటున్న కమ్యూనిస్టు దేశాల్లోనూ కూడా మిగిలింది. ఈ వైవిధ్యపు అంతర్జాతీయ 
రాజకీయ సుడిగుండంలో పడి యీనాడు మనిషి నలిగి పోతున్నాడు. 

అందుకనే దిగంబరకవులు ఈ మతాలలోను, ఇజాలతోను తమకు నిమిత్తం 
లేదంటున్నారు. అంతర్జాతీయ రాజకీయ రంగంలో మనిషిని పణంగా పెట్టి, 
ఇజాలపాచికలతో మాయజూదం ఆడరాదంటున్నారు. చిత్తశుద్ధి, నిజాయితీలపై 
ఆధారపడిన సంఘవ్యవస్థ, రాజకీయ దృక్పథం రూపొందించాలి. 

ఈ భూగోళంపై దారిద్ర్యం, ఆకలి అలుముకుని వున్నంత వరకూ మార్శిస్టు 
దృక్పథాన్ని సవాల్‌చేసే అధికారం ఎవరికీ లేదు. అయితే, వ్యక్తి స్వేచ్చ, జన 
బాముళ్యానికి అడ్డు కారాదు. కాని, నియమాల నిరంకుశత్వంతో 
- సిద్దాంతాలవక్రభాష్యంతో మనిషిని కీలుబొమ్మగా, యంత్రపువిడి భాగంగా తయారుచేసే 
నియంతృత్వానికి అది మార్గం కారాదు. 

ఈనాటి రాజకీయాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం 
జరగాలి. రాజకీయవేత్తల గుడ్డివేటు పోటీ ముగిసి వ్యక్తి మంచికోసం పాటుపడే 
వ్యవస్థ నిర్మించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తిని శాసిస్తున్న రాజకీయాల 
మంత్రదండం విరిగిపోయి అసలు విలువల కోసం నిలిచే, బ్రతికే జీవితం కోసం 


సంఘర్షణ జరగాలి. 


విశ్వశాంతి కావాలని ఉపన్యాసాల చిలుక పలుకులు చెప్పి, అణ్వస్త్ర పరీక్షల 
పేర ప్రపంచ వాతావరణాన్నే విషయుక్తం చేస్తున్న అగ్రరాజ్యాల నాయకులు గొప్ప 
నటచక్రవర్తులు. వాళ్లపైన గొ(రై చర్మం కప్పుకున్నారు. వీళ్లు ఏ ఇజం కింద, ఏ 
వ్యవస్థ కింద వున్నా, వీళ్ళని వీళ్ళ అమానుష చర్యలను దిగంబరకవులు 
అసహ్యించుకుంటున్నారు. 


నగ్నముని కప 


జడత్వాన్ని వరించిన ఆంధ్రదేశం : 

ఈ భూగోళంపై యింత సంచలనం, యింత సంఘర్షణ జరుగుతున్నా 
ఆంధ్రదేశం మాత్రం తనకి ఏమీ పట్టనట్టు నిద్రపోవడం చూస్తే అన్ని వింతలలోకి 
వింతగా కనబడుతున్నది మాకు. పాలేరు మనస్తత్వం గల పాలకులు, వెన్నెముక 
లేనియువకులు, నవ్యసాహిత్యాన్ని యింకా మట్టి సుద్దలతో తూచే మహా 
మహానుభావులు, మైధున కవిత్వంతో ఆధునికుల మనుకునే క్షుద్ర శవభోగులు, 
సినిమాలే ప్రమోషన్‌లుగా మారిన గుమాస్తా మనస్తత్వం గల కళాకారులు, ఈ 
అగాధమీలు, యీ సంస్థలు, ఈపత్రికలు వీళ్ళందర్నీ బట్టలొలిచి దిగంబర కవిత్వపు 
కొరడా కొసల్ని రుచి చూపించాలి. వీళ్ల జబ్బు భావితరాలకు అంటకుండా శస్త్రచికిత్స 
జరగాలి. ఈ సిఫిలిస్‌ గాళ్లని రోగం నయమయ్యేంతవరకూ దూరంగా వుంచాలి. 

ఇంక, ఈ ప్రదేశంలో మరో రకమైన మదపిచ్చిగా తయారైంది సినిమా. 
కుష్టులాగ పట్టుకుంటున్న యీ వెర్రి ప్రభావం తగ్గి, ఆరోగ్యకరమైన విజ్ఞాన వినోద 
సాధనంగా కళాకారుడి నిజమైన స్వష్నావిష్మరణగా సినిమా తయారు కావాలి. 
మా తాత్విక దృక్కోణం 

మనిషి భౌతిక వాంఛ నిజం. ఈ వాంఛతో బాటు అచేతనంగా వున్న మూడో 
ప్రపంచం కూడా నిజం. అలాగే, మానసికమైన ఏకాకితనం కూడా వాస్తవమే. కాని, 
ఈ ఏకాకితనం మాత్రమే అస్తిత్వం కాదు. పరిసరాలు, మానవ బాంధవ్యాలు వొదిలి 
క్షణంపై క్షణం బరువుగా పడి యీడుస్తూ పోవడం గాకుండా చైతన్యవంతమైన ఆత్మ 
సంతృప్తితో సాగే జీవితం నిజమైన అస్తిత్వం. 

మానవుని కష్టదశయే అతని మానవత్వానికి అగ్ని పరీక్ష ఈ దశలో కత్తి 
అంచుపై కూడా మానవత్వాన్ని మరచిపోని వాడు, అంతర్గత సంగీతాన్ని వింటూ 
వుందేవాడు యదార్థమానవుడు. 

'జీవితానికి అర్థం లేదని, నిరర్ధక జీవన విధానంతో మనిషి జీవించలేడు. 
శూన్యంలో ఎక్కడో ఒకమూల లేశమైనాగానీ ఆశాకిరణం దాగి వుంది. శూన్యంలోని 
ఆశాభావానికి అర్ధం లేదనే పిడివాదంగాళ్ళకి నిజంగానే అర్ధం లేదు. 


వ్‌డ్మీ దిగంబర కవితోద్యమం 


ఈ జీవితంలో ప్రతి వస్తువుకు, సంఘటనకు సార్ధకత యై నిరర్ధకత రెండూ 
వున్నాయి. అది తెలిక గుడ్డిగా దేనినో నమ్మి, కర్మ సిద్ధాంత భయంతో రాళ్ళకు 
మొక్కేవాడు నిజమైన నాస్తికుడు. 

ఏ ఆచ్చాదనకీ తలవొగ్గని, ఏ భయాలకీ లొంగని నిరంతర సజీవ మానవుడి 
కోసం ఎలుగెత్తి పిలుస్తున్నాం.” 


ఇదీ దిగంబర కవుల భావనలు. ఇంక, కవిత్వాల్లోకి వెడదాం. 


నగ్నముని : 'మొహమ్మీద చంద్రుడు” 
ఇనుప బూట్లతో కర్మశ కంఠాలతో 
పొట్టమీద ఒక నల్ల పొట్టి పొట్టమీద కాలుతొక్కి పట్టి 
నీటిమట్టం తెలుసుకునే యంత్రం కనిపెట్టి కొద్ది కొద్దిగా 
కక్కిస్తే అమ్మోయలో బాబోయ్‌లో రక్షించండ్రోయ్‌లో 
ఎంత దబ్బు పీనాసి పీకలోతు కింద ఎంతడబ్బు 


ఒక ఫస్టుతారీఖు పిల్లలు పెట్టిన జేబులో కలవరంగా 
గాజుల అలారంలో చక్రవడ్డీల బాహువుల్లో నెమ్మది నెరుగని 
నాలుగు పగిలిన సీసాబుడ్లు బొడ్లో రెండు మల్లె పూరెక్కల 
లాంతరు పంచన అవమానం లాంటి వొంచిన తలకింద 
మెడకింద సెక్స్‌ప్పీన్‌ సీనరీలు 


టి.వి.లో తయారుగా వున్న ఎండసాయంత్రం కోరల్లాంటి 
వేడి వేడి ఆమ్లెట్ల పూర్వ జీవితంలోని పొట్టలో గుచ్చుకున్న 
స్టైన్‌గన్‌ చూపుకి ఆకారం రాకముందు అరుస్తున్న కళ్ళు 


నగ్నముని 


వ్‌క్‌ 


కరుస్తున్న జీవితాలు కుళ్ళిపోతున్న దేశం తలగడగా గడగడా 
రెండంటే రెండు ఎలక్షన్‌ పెగ్గులు పుచ్చుకుని అరాచకం చంకన 
బెట్టుకుని పొట్ట చుట్టూ బెల్టుకి బదులు ఉపన్యాసాల పావురాల 
రెక్కల్ని అదిమి పట్టి ఎగరలేని ఎగరవేయలేని ఆరని 
ఆరవేయలేని బండబూతుల్లాంటి స్వప్పాలూ కబంధహస్తాలూ 
డి.ఏలూ అరుపులూ నగరం తలమీద బూటు కాళ్ళకింద 
గదిలో ఫ్లాష్‌ బాక్‌లో వినిపించే నిశ్శబ్దం నీరవం 

కళ్ళల్లో నింపుకుని అనాది ఆచారాలని ఆగ్రహాచారాలని 

యీ రాత్రికి భోంచేసి చెయ్యి కడుక్కోబోలే తాంబూలంగా 
కనబడ్డ శనివారం సాయంత్రం 

మురిగ్గుంటలో ముగ్గుబుట్టలో పలాయన వాద్యంలో 

పక్షుల నిషమణ సంకేతాల్లో 

అల్లిబిల్లిగా ఆడుకుంటున్న భవిష్యత్తు శవాలు 

కలిసి కాంభోజ రాగంలో తానంలో పల్లవిలో 

తొడమీద మద్దెల దరువు చిటపట చినుకులు 

ఈ రాత్రి ఫస్టు తారీఖు పెట్టిన గుడ్డమీద నృత్యం చేస్తూ 
సుబ్బలక్ష్మి సిగ్గు గగనానికీ నాపాంటు గుండీలకీ 

నడుమ పొద్దు పొడవదు 

పొద్దున్నగానీ అప్పులన్నీ విరబూయవు 


అప్పుడు శత్రువు మిత్రుడికి ఒక టెర్లిన్‌ జేబు కట్టిస్తాడు 
అసావేరిలో యిద్దరూ కలిసి అభ్యంగన స్నానం చేస్తారు 


క్‌6 


దిగంబర కవితోద్యమః 


ఈ రాత్రి సినిమాలో శుభం పారిపోయాక రిక్షాలో 
మేనుమీద చెంబులింగం సంగీత ప్రపంచంలో 

హుషారుగా పారానిషానిస్తూ నాలుగు 

దోమలు నా స్నేహితులు తొండ ముదరడం వుందో లేదో 
ఊసరవెల్లిలా ముళ్ళకంపలా సూర్యుడు రాత్రి తలకి చుట్టుకున్న 
రోకలి బండ వినిపించిన కథలు ఏ పత్రికలో సీరియల్‌గా 
ప్రకటించాలో 

నీడచుట్టూ నింగి ఏరు విప్పిన బుష్‌షర్టు 

భూగోళం మరణం విని రోదసిలో తలవొంచిన పతాకంలో 
నా శవాన్ని దహనం చేస్తాను 

అందాక నే రాసిన గీతాల్ని నేనే భక్షిస్తాను. 


నిఖిలేశ్వర్‌ = నా దేశంలో నేను ఏకాకిని 


నా దేశంలో నేను ఏకాకిని 
ఎప్పటికప్పుడు ఎదురు నిల్చి 
కత్తి దూసి ప్రశ్నిస్తున్నాడు హామ్లెట్‌ 


నా దేశం నాకు మిగిల్చిన 

మహా సమస్యలు ఉరితాడు 

నిత్యం తలపై పురి తిరుగుతూ 

గట్టి పడుతున్న ఆకలి - నిరుద్యోగపు ముళ్ళు 


ఆ ముళ్ళల్లో 
అందమైన ముఖాల పువ్వులు 


నగ్నముని 


క్‌7 


విచ్చుకున్న వాటి రిక్కలమధ్య 
రెక్కలు విరచబడిన 

అసహాయ స్థితిలోని నిషాదం 
విషాదం వైర్ల మధ్య 

సూర్యముఖి పువ్వులా వేలాడుతున్న 


చంద్రుడు ఒక తెల్లని గబ్బిలం 


నా సంస్కృతి నన్ను కాలదన్నేసినప్పుడు 

వేల సంవత్సరాల బెన్నత్యం నా కళ్ళ ముందు 
నా ఆలోచనల దాడికి శిధిలమై 

చరిత్రలో ఎక్కడా చోటు మిగలక 

సముద్ర తీరమంతటా సరుగుడు చెట్ల మయమై 
నక్షత్రాలు అల్యూమినియమ్‌ నాణాల్లా మెరుస్తున్నప్పుడు 
నా యింటి కిటికీలోంచి మరో సముద్రపుగాలి 
ఉధృతంగా వీచి విశ్వాసాలను కూల్చినపుడు 

ఒక్కొక్క పుట తిరగేస్తే 

కోడి పందాలు 

కోళ్ళలా తన్నుకున్న వీరులు 

నీళ్ళల్లో ఒకడి తల ఒకడు నరుక్కున్న 

బొబ్బిలి శూరులు 

దీపాల గాలికి ఆరిపోయిన వొత్తులు 

మిగిలిన అయోమయపు చీకట్లో 


5్‌రి 


దిగంబర కవితోద్యమం 


వరుసగా నిలుచున్న కరెంటు దీపాల్లో 
నేను నా దేశానికి పరాయి వాడిని 
జ్వలిస్తున్న ఏకాకిని 

స్నేహం యివ్వని దేశంలో 
స్నేహంలేని ప్రతివాడూ ఒక్కొక్క దీపం 


జ్వాలాముఖీ - కిలికించితం 


పగులుతున్న జాతి దర్పణంలో 
మహాత్ముల త్యాగఫలం 
నిష్టులమై (స్రవిస్తుంది 
వైపరీత్యం కొలకుల్లో 
మొలిచిన పరితాప కుసుమాలు 
ఆరాటం ఆల్బిప్పల్లోకి 


జాలిగా నవ్వి జారిపోతున్నాయి 


నిన్నటి బీడులో లేచి 
రేపటి మేఘంలో నీటి వాసననైనా కానక 


ఒరుగుతూంది నిరాశాక్షామం వైపు 


నగ్నముని 


క్‌9 


లోకాలోకనం చేస్తూన్న ఆతృప్తాత్మ 
గూడు జారిన పులుగు కూనలా 
నేటి నిజంచుట్టూ కొట్టుకుంటూంది 
స్వాతంత్ర్యం తన్నులలో 

పగిలి తొనలూడిన త్యాగఫలాన్ని 
చూడలేని ధర్మచక్షువులకు 

వేడి వేడి వర్షాకాలం 


అవినీతి పంకిలం 

అందరికీ శ్రీచందనమైనందుకు 

ఆదర్శం అర్హకుని చరమశాాస 
టా. న. 


స్వాతంత్ర్యం పూదోటలో 
అదుపుతపి, ఎగబడ 

య (టే 
రాజకీయాల గొ ర్గస్‌ 


తన్ని తరిమి వేయలేక రోషం 


“కలి” నిజమైన తరంలోనే 
“నిజం విసుగు” ఇజాల గాజు కూజాలో 
ఊపిరి పీలుస్తున్నందుకు 


'సిగ్గు- అభిమానం' పాలిండ్లు 


గడ్డకట్టి పగిలిపోతున్నాయి 


60 


దిగంబర కవితోద్యమం 


వంధ్య సాక లేని తల్లి ఐందనే వ్యాఖ్య 


దేశం ఉనికికి ఉచ్చై బిగుస్తూంది 
దాయీలు కుడుపుతూన్న 
దాక్షిణ్యస్తన్వాలు 

బాలారిష్టాలై బాధిస్తున్నాయి 
పట్టనితనం గట్టుపై 

సినిమా గిలిగింతల్లో 

ఆటల నాటకాల ఇకిలింతల్లో 
కట్నాల కౌగిలింతల్లో 

యువతరం తిలాంబరాలు 
అజ్ఞానపు అంగుష్టపానంలోనే 
అనంత బాల్య రసాస్వాదన 
బార్‌ల వేదాంత శాలలో 
అనంతమైన ఆత్మరతిలో మేధావులు 
మైకంలో సిద్ధాంతాల శునకమైధునాలు 
వారికి జీవితాలు పేకముక్కలు 
వారికి సమస్యలు తురపుముక్కలు 
కవులు 

ఊహాలీకాలలో 

భావనా కల్పిత 

(ప్రేయసీ వక్షోజాల రసశిఖరాలకు 
వ్రేలాడుతూన్న గండు గబ్బిలాలు 


నగ్నముని 


౮1 


రసాల సాలెగూళ్ళన చీల్చలేక 

అలంకారాల అంధకార మార్గాల్ని భేదించలేక 
సమకాలీన వెలుగు వారధిని గాంచలేక 
చీకటి బానిసలు 

గుడ్లగూబలు 

చక్షు గవాక్షాల్ని విగిస్తున్నారు 

అక్షరభిక్షల్ని ఆశిస్తున్నారు 

సినిమా వ్రణాల యక్షిణులపై 

ముఠా రాజకీయాల మురుగు నురుగులపై 
కిరాయి వాదాల కిరాణా కోణాలపై 


ముసిరిన పత్రికా మక్షికాలు 


వ్యాపార మందిరాల్ని 

అహంకారాల మసీదుల్ని 

ఆడంబరాల చర్చీల్ని 

అందంగా తెరచి 

సామాన్యులను లేవకుండా చరచి 

మౌధ్యాల సమాశ్రయణాలు వేసి 
సంప్రదాయాల బంజర్లలోకి సాగనంపుతున్నాయి 


62 


దిగంబర కవితోద్యమం 


సమాజం కొలనులో అశుద్దాన్ని 
శాశ్వతంగా కలుపుతున్నాయి 

పరిపాలన పరాచికాల పెనంపైన 

పేదల ఆకలి చిందుల్ని 

సంప్రదాయ నాట్యంగా సమాజం తిలకిస్తున్నది 
సభల్లో 

శాసన సంధ్యావందనాల్లో 

ఉపన్యాసాల ఊకదంపుళ్ళలో 

హక్కుల రుక్కుల చిక్కుల్లో 

తీర్మానాల తీయందనాలలో 

ప్రణాళికా వంసతాల పందిళ్ళలో 

బిక్కు బిక్కుమంటున్న 

దిక్కులేని 'వీద సత్యాల మానభంగం 
సంప్రదాయ సిద్ధంగా జరుగుతూంది 
అందుకే మహాత్ముని మూడు నీతి కోతులు 
రానున్న ఘోరదృశ్యాల్ని చూడలేక 

మొదలే జాగ్రత్తపడి మూసుకున్నాయి 
అవిగో 

స్వతంత్ర భారత అనూహ్య దృశ్యాలు 


నినాద ప్రభంజనాలు 


నగ్నముని 


63 


కీర్తి కండూతి ముండూక రావాలు 

పదవీ వ్యామోహపు సేవా పరాయణాలు 
రాజకీయ వ్యభిచార మందిరాంతర్గత రహస్యాలు 
ముఠాతత్వపు మఠాధిపతుల గుడుగుడుగుంచాలు 
సూక్తుల శుక్తి మతీ తీరాలు 

ఎన్నికల పన్నాగాల గుడారాలు 

వాగ్గానాల ప్రహసనాలు 

స్వోత్మర్హల స్వకుచ మర్దనాలు 

సన్మానాల పరస్పర కుచమర్దనాలు 

సాహితీ వందిమాగధుల స్తోత్రపాఠాలు 

పతాక శీర్చికల ప్రయోజనాల తమాషావేషాలు 
రకరకాల సంఘాల రంకుల రంగులాటలు 
ఉపవాసాల ఊర్జ్వపుండ్రాలు 

ఉద్యమాల పరాచికాలు 

భాషాప్రాంతీయ వాదాల కవాతులు 

దౌర్జన్య దారుణాల తాండవాలు 

కంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల పై వదిలేసిన ప్రాజెక్టులు 
బేహారుల విహారాలుగా మారిన మార్కెట్టులు 
వరదల్లో తేలాడే గ్రామాలు 

బీళ్ళలో తిరుగాదే అస్టిపంజరాలు 

రైళ్ళ కౌగిలింతల్లో రాలిన ప్రాణాలు 
దహనక్రియా వేడుకల్లో ఊపిరాడని వాడలు 


(64 


దిగంబర కవితోద్యమం 


హత్యలు ఆత్మహత్యలు సమాజం దినచర్యలు 
రేట్ల బూట్లకింద కొనుగోలు చీమలు 

కల్తీ తామరలో ఎడారి ఓడలు 

సమ్మెల్లో దుమ్ముల్లో సొమ్మసిల్లిన మానవతా కిరణాలు 
నలుపుసాని నగ్ననయగారాల వేలంపాటలు 
స్వరాజ్య యజ్ఞంలో 'స్వాహాకారా'ల ప్రతిధ్వనులు 
నేడు మేడిపండులో లుకలుకలాడే కీటకారణ్యాలు 
నాతరం జ్ఞానబధిరతా వ్యాధి కారణాలు 
మానాన్ని వదిలిన నాణాల లావణ్యాలు 
ఏమీతెలియని అలగాజనాలు 

అన్నీ. 

అవినీతి మయసభలో అగుపించే దృశ్యాలు 
నవ్వాలో ఏద్వాలో తెలియని అపహాస్యాలు 

నేటి భారతంలో వికసించిన విషాదాలు 

దేశం నిండా శాప[గ్రస్తులు 

వానల్లో స్నానమాడి వడగాడ్పుల్లో ఆరి 

ఆకల్ని ఆరగించి కన్నీళ్ళను సేవించి 

చలిని కప్పుకొని 

ఆశల ఆకులు రాలిన చెట్లకింద 

ఎక్కిళ్ళ జోలపాటలో 

కలతల కనుకుల చేతి తలగడపై 


అలలు అలలుగా కలలు గంటున్నారు 


నగ్నముని 


65 


సామ్యవాదపు ఇందప్రస్టాన్ని 
నిరాశల సెగల పొగలతో 

ఆశయాల ముకుత్రాళ్ళతో 
ప్రతియుగం పరాచికాలాడుతూంది 
శుష్మప్రియాలు వారి కార్తీక స్నానాలు 


శూన్యహస్తాలు వారి మురిపాల సోపానాలు 


వారు పావుకాయలు 

చీల్చబడ్డ నదీపాయలు 

వారిని ఉద్యమాలు దారిలో మరిచాయి 
విప్లవాల ఊబిలో విడిచాయి 

స్వాతంత్ర్య పోరాటంలో వారు క్షతగాత్రులు 
స్వరాజ్యం అనుభవంలో మిగిలిన భిక్షాపాత్రలు 
వారు జాతినేతల స్వప్న కళాఖండాల కళేబరాలు 


(శ్రేయోరాజ్యం త్రిశంకు స్వర్గంలో వేలాడుతూన్న కంకాళాలు 


స్వరాజ్య చిన్నది 

ప్రణాళికల వసంతాల్ని దాటి 
అవయవాల్లో వికాసం వెన్నెలని పండించి 
“శ్రేయోరాజ్యం” సూర్యోదయాన 

సంక్షేమ ద్వారాలు తెరిచి 


“సుభిక్షం జగన్నాథుని” చేరి 


“66 


దిగంబర కవితోద్యమం 


గోకులాన్ని రక్షించాలని జాతినేతల కల 
కల నిజానికి కదులుతూంటే 
కాముకులు 'ధర్మకర్తలు” 

ఎగబడి హీనంగా చెరిచారు. 

తమ సృష్టిని పశుకామానికి బలిచేశారు 
ఇంకా చిన్నది ఐనా పతిత 

భ్రష్ట హీనదీన 

ఛీ! 

(కోధం శోకం సిగ్గు భయం హర్షం 
ఇది వైక్షబ్యం 

పౌర ఫల్టుణుని విషాద యోగం 
కాలకాంత కిలికించితానుభావం 


చెరబండరాజు - ఊబి 


తెల్లగా చీలిన పాపిట పాయలో 
చీము చిమ్ముతున్న 

ఊట 

వెన్నిల 

జడలు కట్టిన శిరోజాల కొసలు 
పట్టుకు వేళ్ళాడుతున్న 

పేలు 


నాయకులు 


నగ్నముని 


67 


నాసట తిట్టుతిలకం 

చట్టం 

బొగ్గుముక్కల పెదాలతో 
నవ్వుతూ నామీద దొర్హుతున్న 
కాలం 

వేశ్య 

పయ్యెద సామ్రాజ్యం మీద 
పగిలిన కోట 

నాగరికత 

కదుపు మడతల కింద 
చితికిన గజ్జిపుండు 

బొడ్డు 

ఆకలి 

మహారణ్యం బురదగుంటలో 
కాళ్లు విరిగిపడ్డ 

ఈగ 

మనిషి 

తప్పిపోయిన చొప్పకట్టలు 
ఊరువులు 

కట్లు తొలగిస్తే చదలు 
కోరికలు 

అయినా యోధానుయోధులు మేధావులు యోగులు 


68 


దిగంబర కవితోద్యమం 


పై చూపులలో మహామనీషులు మందిరాలు దేవుళ్ళు 
కవులూ కవిత్వం కౌలుదార్లు నటులూ నాయకులు 
ఒక్కసారి 

ఒకేసారి 

కాలం వెలయాలుతో రమిస్తున్నారు 

తాముచచ్చి ప్రపంచాన్ని చంపి 

స్పర్ధాలోకపు అట్టడుగున 

స్వార్థం పశువులై 

పడిపోయిన గోడలై 

సిద్ధాంతాల ఊబిలో కూరుకుపోయి 

ప్రవక్తలమని నమ్మమంటున్నారు 


ఖైరవయ్య - “చెరచబడ్డ గీతాన్ని 


నేను చెరచబడ్డ గీతాన్ని 

నగ్నంగా నడివీధిలో కాటేసిన భూతాన్ని 
స్వార్ధపు కాంక్రీటు తొడల మధ్య 

నలిపి వేయబడ్డ రాగాన్ని 

కీర్తి రతి తీరని బాబాకారుల 

భయంకర 

నఖక్షతాలకి దంతక్షతాలకి 

పుళ్ళుపడి కుళ్ళిపోయిన వక్షాన్ని 

నేను గీతాన్ని 


నగ్నముని 


69 


కేరింతలు కొట్టి 

పరుల కైత తమ దని భేరీ మోగించి 
చలామణీ చేయించే 

చాపల్యుల చవకబారు కామోద్రేకానికి 
చచ్చి పుచ్చిపోయిన పిండాన్ని 
ముద్రాక్షతలతో తమ రాక్షసత్వాన్ని 
లిఖించుకోవాలని 

తాపత్రయపదే తుచ్చులు 

స్వైర విహారం చేసిన శరీరాన్ని 
రసాన్ని వొదిలి 

రాక్షసత్వాన్ని ప్రతిబింబించిన రూపాన్ని 
నేను గీతాన్ని 

అసహ్యంగా అసభ్యంగా 
బహిరంగంగా బాహాటంగా 

సిగ్గులేక -చాకచక్యం లేక - చాతకాక 
నీచంగా - ఛండాలంగా 

చెరచబడ్డ గీతాన్ని 

చిత్రించబడ్డ భూతాన్ని 


మహాస్వప్న - మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు 


నీ అభయహస్తం లాంటి ఆకాశంలో ఇంకిన కన్నీటి చుక్కలు 
చావుబ్రతుకుల మధ్య నెత్తుట్లో తడిసిన సరిహద్దు రేఖలా మానవత 


70 


దిగంబర కవితోద్యమం 


బావురుమంటున్నాయి కూలిన దిగ్బిత్తికా శిధిలాలు 
నవ్వుకుంటున్నాయి పాతాళంలోంచి మేరు శిఖరాలు 

ప్రసవ వేదన పడుతున్న ధరణీగర్భంలో 

అడ్డం తిరిగిన మృతశిశువు శాంతి 

దుఃఖిస్తున్న కీకారణ్యపు చీకటి కులాయంలో 

ఎక్కడో 

చలికి గజగజ వణకుతున్న రెక్కలు తెగిన దిక్కులేని పావురాయి 
చరిత్ర అంధకారంలో 

నిశ్శబ్దంగా ప్రేలిన అబద్దాల అణుబాంబులు 

దగాలు వంచనలు కుహనా సత్యాలు 

జరారుజా దురాక్రమణలో నిజస్వరూపాల్ని కోల్పోయిన మానవజాతి 
వినిపించే నాగరికతా సిఫిలీస్సంగీతం 

ఎంత ్రమపడ్డావ్‌ మా దుస్తుల్ని చూసి 

ఎంత శ్రమ పడ్డావ్‌ మమ్మల్ని నమ్మి 

మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు 

ఇన్ని కోట్ల గాద్సేల ఘాతుక హస్తాల నడుమ 

నలువైపుల హోరుమని విరుచుకపడుతున్న చీకటి సముద్రాల నడుమ 
నిశ్చలంగా వెలిగే నీ చిరునవ్వు.... 

బాపూ, మోసపోలేదు కదా నువ్వు 


రి 


దిగంబరకవుల మూడవ కవితాసంపుటి -1968 జూన్‌ 23వ తేదీ అర్ధరాత్రి 


12 గంటలకు, 24వతేదీని ఆహ్వానిస్తూ, విశాఖపట్నంలోని లక్ష్మీటాకీస్‌ సెంటర్లో 


నగ్నముని క్ల 


యడమనూరి యశోద అనే బిచ్చగత్తె ఆవిష్మరించింది. ఇది సంప్రదాయవాదులు 
ఎవరూ ఊహించలేని విషయం. కవితా సంపుటిని బిచ్చగత్తె ఆవిష్మరించడం. 

నగ్నముని ఆనాటి, జీరోఅవర్‌, సభలో సంపుటి ముందు మాటని, (మానిఫెస్టో) 
చదివి వినిపించారు. అది యీవిధంగా కొనసాగింది. 

“ప్రజల అవిద్యని, అజ్జానాన్ని అశక్తతని ఆసరాగా తీసుకుని దేశాన్ని దోచుకు 
తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాలవాళ్ళు నేడు ప్రజలపై 
రుద్దుతున్న “కుష్టు వ్యవస్టని ఎదుర్కొంటూ దిగంబర కవులు పలికిన 'దికొలను 
జ్వాలానానూ సంవత్సరం, విషాద రుతువు (సరిగ్గా క్రీ.శ. 1963జూన్‌)లో దిగంబర 
కవితా ప్రచురణ వినిపిస్తున్నది.” 

ఇంకా,యిలా కొనసాగింది 

“దిగంబర శకంలోంచి- 

మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. 

చెవులుంటే విను. కళ్ళుంటే చూడు. మెదడుంటే ఆలోచించు. పసవుంటే, 
అంటే, చీమూ నెత్తురూ వంటి నీతినిజాయితీ వుంటే దేశమంతా రాజకీయ నాయకులు, 
పెద్ద పెద్ద బొజ్జల, గొప్పగొప్ప ప్రజారక్త వ్యాపారులు, పదవికోసం, డబ్బు కోసం 
దేనికైనా తెగించే మహాత్ములు జాతి రక్తనాళాల నిండా, మహమ్మారిలా వ్యాపింపజేస్తున్న 
ఒక 'కుష్టువ్యవస్థ్శని నాశనం చెయ్యడానికి బయటికి రా. 

సిగ్గులేని తెలుగువాడు : ప్రపంచ పౌరుడిగా తన బాధ్యతలేమిటో 
ఆలోచించవలసిన, పట్టించుకోవలసిన అవసరం అటుండనిచ్చి, దేశం ఒక లెవెట్రీగా 
తయారై కంపు కొడుతుంటే, దానికి కారణాలేమిటో ఏమాత్రం చూడకుండా, పేడపురుగు 
కన్నా హీనంగా బతికేస్తున్న ఆంధ్రుడు యిప్పటికైనా తన ముండమోపి బతుకు గురించి 
తెలుసుకోవడం అవసరం. 

ఆంధ్రుడు రోజురోజుకీ మరింతగా నపుంసకుడు అయిపోవడానికి ముఖ్య 
కారకులు: 


772 దిగంబర కవితోద్యమం 


1) రాష్ట్ర ప్రజల అవసరాలు ఏ మాత్రం పట్చించుకోని రాజకీయాశుద్ధంలో 
పొర్లుతున్న గ్రూపు పురుగులు, ఉపన్యాసాల నంగి వెధవలు, మెదడు లేని అడ్డగాడిదలు: 

2) స్వర్గానికి షార్ట్‌కట్‌ చూపిస్తామని ప్రజల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న సన్నాసులు, 
మతం యినప గోళ్ళతో మనుషుల్ని మరింత అజ్ఞానంలోకి తోసి నంచుకుతింటున్న 
పీఠ్రాధిపతులు, గోసాయీలు, కోడె విధవల్ని మరిగిన బాబాలు: 

8) ప్రజల చెమట సొమ్ముతో కళ పేరుతో తోలు వ్యాపారం సాగిస్తూ 
ప్రజాస్వామ్య యుగంలో నటసామ్రాట్టులమని, నట చక్రవర్తులమని బిరుదులు, 
జాకెట్టు తగిలించుకు తిరుగుతూ సిగ్గులేకుండా మవోనటులుగా పైటలు 
సరిజేసుకుంటున్న వయసుజారిన సినీహీరోలనే మడత కొజ్జాలు. 

4) సినీ మడతకొజ్డాల ముఖాల్ని తగిలించుకుని, ప్రతి వారం యింత చెత్తదేశం 
మీద పోస్తున్న వారపత్రికలు, రాజకీయ పురుగులకి, సినీ మడతకొజ్ఞాలకి ఆంధ్రదేశాన్ని 
తారుస్తున్న ఈ పత్రికాధిపతులు, సంపాదకులు : 

5) రాజకీయ నంగి వెధవలకీ, సినీ మడతకొజ్ఞాల కన్నుగీట్లకీ, సాహిత్య 
అనాధమీ బహుమతులకీ చొంగ కార్చుకుంటూ వారపత్రికల్లో వాంతులు చేసు 
కుంటున్న రచయిత పందులు (ఇందులో మళ్లీ రెండు-ఆడపందీ, మగ పందీ ) 

వీళ్లంతా 'ప్రజల కోసమనే' పేరుతో ప్రజలపై ఒక 'కుష్టు వ్యవస్థని, “దుర్గంధ 
సంస్కృతిని రుద్దుతున్నారు. 

6) ఈ "కుష్టు వ్యవస్థని, 'దుర్గ్ణంధసంస్కృతి'ని తరతరాలకీ అంటించి 
వొదులుతున్నాయి మన విశ్వవిద్యాలయాలు :; 

ఇది ఒక ఆంధ్రదేశమే కాదు, భారతదేశమంతటా విస్తరిస్తున్న 'కుష్టువ్యవస్థ' 
ఈ వ్యవస్థలో కుంటీ గుడ్డీ మూగా చెవిటీగా జాతినంతా బతుకును యీడవదానికి 
విశ్వవిద్యాలయాలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద 'హోదాల వాళ్ళు, బయటవుండి 
ప్రభుత్వాన్ని తమగుప్పిట్లో పెట్టుకున్నవాళ్ళు, స్వార్థం ఒళ్ళంతా తినేసిన వాళ్ళంతా 


రక్షిస్తున్నారు. 


నగ్నముని 73 


ఈ 'కుష్టు వ్యవస్థని పోషిస్తున్న వాళ్ళనీ,యీ వ్యవస్థనీ సర్వనాశనం చెయ్యడానికి 
దిగంబరకవులు పూనుకున్నారు. 
ప్రత్యేకంగా యువతరంలో దిగంబరకవులు : 

రాజకీయ నాయకుల్ని ప్రజల అవసరాలేమిటో ఎప్పటికప్పుడు పట్టించుకునేట్టు, 
వాళ్లని అదుపాజ్జలలో పెట్టడానికి యువతరం సంసిద్ధం కావాలి. వారు సంఘాన్ని 
దోచుకు తింటున్న చీడపురుగులన్నింటినీ ఏ విధంగా తమ స్వార్ధం కోసం ఉ 
పయోగపడుతున్నారో బహిరంగంగా తెలిపే చర్యలు యువతరం తీసుకోవాలి. 

ప్రజల అజ్ఞానాన్ని మూధనమ్మకాల్ని ఆసరాగా తీసుకుని ప్రజల డబ్బుపై 
భోగాలు అనుభవిస్తూ దేశానికి పనికొచ్చే పని ఒక్కటీ చెయ్యని యీ పీఠాధిపతుల్సి, 
బాబాల్ని సన్నాసుల్ని బట్టలొలిచి, గాడిదల మీద ఊరేగించి తరిమితరిమి తన్నాలి. 
వీళ్ళ వలన మత మౌధ్యం ఎలా పెరుగుతున్నదో, వీళ్ళు ప్రజల డబ్బుని ఎలా 
దోచుకుతింటున్నారో, దేవుడి పేర వ్యాపారం యిక్కడ ఎంత పెద్దస్థాయిలో జరుగుతున్నదో 
ప్రజలకు తెలిపేందుకు యువతరం ఈ దేశద్రోహుల, సోమరిపోతుల బట్టలొలిచి 
బహిరంగంగా తన్నుతూ గాడిదలపై ఊరేగించదానికి, తరిమి తరిమి తన్నడానికి 
ముందుకు రావాలి. 

మనిషిలోని చీకటి కోణాల్ని కాల్చేస్తూ వెలుగువైపు తిప్పడానికి, సంఘంలో 
పేరుకునే మూఢ నమ్మకాల్ని పారదోలి, మానసికంగా, ఆర్థికంగా యితరత్రా అన్ని 
విధాలా వెనుకబడిన అమాయకమైన ప్రజల్ని బలమైన జాతిగా తయారుచెయ్యడానికి 
మన సినీ పరిశ్రమ ప్రయత్నించకపోవడమేగాక, ప్రజలలోని అవిద్యని, అజ్ఞానాన్ని 
ఆధారం చేసుకుని కళ పేరుతో ప్రజల్ని మరింతగా అవినీతి వైపు ప్రోత్సహిస్తున్న సినీ 
కళాకారుల్ని బహిరంగంగా అవమానపరచాలి. వాళ్ళు యింతకాలమూ డబ్బుకోసం, 
తెరమీద దశాబ్దాల తరబడి ఎంత ఛండాలంగానైనా సరే కనబడడం కోసం, పేపర్లలో 
ఫోటోల కోసం, అవార్డుల కోసం, పత్రికల్ని పదవుల్లో వున్న పెద్దవాళ్ళని 
వుపయోగించుకోవడం కోసం ఎంత అవినీతిని తిని బతుకుతున్నారో, ఎంతగా అవినీతి 
ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళకి తెలిసేట్టు 


7క్మీ దిగంబర కవితోద్యమం 


బహిరంగంగా వాళ్ల నిజజీవితాల్ని వీధిలోకి లాక్కురావడానికి యువతరం ముందుకు 
రావాలి. 

పదవిలో వ; న్నవాళ్ళ, సినిమావాళ్ల గొప్పతనాన్ని పొగుడుతూ దబ్బున్న 
తివెధవా కాళ్ళూ, పలుకుబడి వున్న ప్రతి గాడిద కాళ్ళూ పట్టుకుంటూ వంకాయ 
రలో వందలకొలది ప్రయోగాలే పరమావధి అయిన మన వంటింటి పత్రికల్ని 
ఏజం చెప్పడానికి భయపడే యీ పిరికి పత్రికాధిపతుల బాధ్యతా విస్మరణని గూర్చి 
బహిరంగంగా విచారణ జరపడానికి యువతరం పూనుకోవాలి. 

ఈసినీ రాజకీయ అనాధమీ మార్కురచయితలు యీ 'కుష్టువ్యవస్థకి ఏవిధంగా 
పతాకం ఎత్తుతున్నారో ప్రజలకి తెలిసేట్లు చెయ్యడానికి యువతరం ముందుకు 
రావాలి. పనికొచ్చే చదువులు చెప్పేవిధంగా విశ్వవిద్యాలయాన్ని బలవంతంగా 
మార్చటానికి యువతరం పూనుకోవాలి. 

నిజూలు చెప్పనివ్వకుండా గొంతులు నొక్కేసే పరిస్థితుల్ని ప్రోత్సహించే , 
విషవలయాన్ని సృష్టిస్తున్న వీళ్లందర్నీ వీళ్ళు పెంచి పోషిస్తున్న యీ 'కుష్టువ్యవస్ధనీ, 
“'దుర్గంధసంస్కృతి'నీ నాశనం చెయ్యడానికి నిజమైన మనుషులు కావాలి. 

దిగంబరకవులు యువరక్తాన్ని యిప్పటికైనా మేల్ళొనవలసిందిగా కోరుతున్నారు. 
దిగంబర శకంలోకి ఆహ్వానిస్తున్నారు. 

పాతతరంతో యింక చలనం రాదని, యథాతధవాదంలో కలిసిపోయారని, 
యువతరంతో సంభాషణ మొదలుపెట్టారు దిగంబరకవులు. 


ఇంకా, కవిత్వాల్లోకి వెడదాం. 


. 
ల 


26 


నగ్నముని : నగ్నశిశువు 
ఎవరికీ అక్కర్లేని ఆత్మల్ని 
శిశివులు శిశువులుగా విసిరేస్తున్నా రెవరో యీ లోకంలోకి 
నల్లటి సొరంగాల్లోంచి రహస్యాల్లోంచి పొగల్లోంచి పొరల్లోంచి 
కార్చిచ్చు లోంచి లావా సెగల్లోంచి కొట్టుకొచ్చాం మనందరం 


నగ్నముని 75 


ఎవరికి మాత్రం తెలుసు 

మన తల్లెవరో తంద్రెవరో కోరికెవరో కారణమెవరో 

నీటికి మాత్రం నిప్పుకి మాత్రం ఏం తెలుసు 

అందుకే దిక్కులేని మొక్కులేని అనాధలనాధులుగా 
ఆ(క్రందిస్తూ బుగులు బుగులుగా పెరుగుతున్నాం ప్రపంచంగా 
తెలుసుకోడాని కేవేవో చేస్తున్నాం పరంపర ప్రయత్నాలు 
తెలుసుకోవడం తెలుసుకోవడమెందుకో 

పలుకుతున్నా మేమేమో ప్రగల్భాలు 


కాళ్ళులేని స్కూళ్ళు 

కడుపుకతకని కాలేజీలు 

జ్ఞానగర్భ (స్రావాలు విశ్వవిద్యాలయాలు 
చదువులు చదువులు చదువులు 


కళ్ళని పొడిచి బలవంతంగా 

గుడ్డివాణ్ణి అవిటివాణ్లి చేసే చదువులు 
మెయిన్‌రోడ్దు కాకుండా జీవితం 

సందుల్లో గొందుల్లో 

అణిగిపోయి మణిగిపోయి 

భయస్సుడిగా నేరస్థుడిగా 

వొంగి తిరగడం కాక చదువుల నేర్పిందేమిటి 


76 


దిగంబర కవితోద్యమం 


అయినా ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు 

తెచ్చుకున్నదిగాక ఎవరు మాత్రం ఏం నేర్పగలరు 

వెదురు బొంగుల్లో తలదూర్చి ఏడ్వడం తప్ప గాలి మాత్రం ఏం చెయ్యగలదు 
పదవులూ ఉద్యోగాలూ పరిపాలనలూ మాత్రం ఏం నేర్పగలవు 
ఎవరికీ ఎందుకూ పనికిరాని తలమునకల వ్యవహారాలు 

చేతులూ కాళ్ళూ టపటపలాడిస్తూ చేసిందే రాసిందే చేసిందే చెప్పిందే 
రెక్కలూ వూహలూ రాళ్ళకేసి బాదడం 

కలలూ కోర్కెలూ నేలకేసి ఊడవడం 

వెళిపోయేప్పుడు మాత్రం ఎవడినీడని చూసి వాడే గతుక్కుమనడం 
పరువుప్రతిష్టల ఉమ్ముల మూకుళ్లో ప్రతిపూటా కాస్త కాస్త గడ్డి తినడం 
ధనం పెంటకుప్పల మీద పొర్లుతూ నిద్రపోవడం 

భయం తాడుపై తోడుగా పెళ్ళాం పిల్లలు సంసారం 

జలుబు దగ్గు తలనొప్పి అని ఏడవడం 


ఎవరు మాత్రం పట్టగలుగుతున్నారు పిరికితనాన్ని గాలంతో 

ఎవరు మాత్రం తరమగలుగుతున్నారు భయాన్ని బాకులతో 

పృధ్విపైకి లంఘించి మానవ కళేబరాన్ని చీల్చుకుతింటున్న 
ఆకలిజంతువుని చూసి 

ఒంటిపై గాలి చల్లుకుని బట్టలకు మంటల నంటించుకోవడం తప్ప 
అడవులు మాత్రం 

ఏం చేస్తున్నాయి 


ఎవరు మాత్రం అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు 


నగ్నముని 77 


ఎవరు మాత్రం కాల కుటిలత్వాన్ని గమనిస్తున్నారు 
ఎవరు మాత్రం కంటిపాప పారాదని ప్రాంతాలు చూడాలనుకుంటున్నారు 
పెళ్ళి ద్వారా ఆడదాన్ని అందాన్ని అసహ్యించుకోవడం ద్వేషించడం 
నేర్చుకుంటున్నాం 
పిల్లల్ని కని పువ్వల్నీ పుణ్యాన్నీ 
కలల్నీ కాంతుల్నీ అద్భుతాల్నీ అన్వేషణల్నీ 
మురికి చెయ్యడం అలవర్చుకుంటున్నాం 
ఎవరి అనుభవం ఎవరికీ అందకుండా మాటల కత్తులతో 

కాపలా కాయడం తప్ప 
ప్రపంచంలో యిన్ని వున్నా భాషలు మాత్రం ఏం చేస్తున్నాయి 
క్రూరమైన రాత్రి బాధల్ని తెలుపుతూ 
అస్తమయంలో రేగిన వ్రణాలుగా మారడం తప్ప 

కొండలు మాత్రం ఏం చేస్తున్నాయి 
ఎవరు మాత్రం అమృతాన్ని ఆరోగ్యాన్నీ పట్టించుకుంటున్నారు 
తాగవలసినది తప్పతక్కిన బురదనంతా తాగి తాగి 
తినవలసినది తప్ప తక్కిన చెత్తనంతా జీవితాంతంతం మెక్కి 
జబ్బుతో మంచమెక్కి 
వైద్యపు అపహాస్యంలో విలవిలా కసాయి కత్తి కింద తన్నుకుంటున్నారు 
భయం గుప్పిట్లో గాక ఎవరు మాత్రం ఎక్కడ బతుకునీడుస్తూ పాకుతున్నారు 
మూలుగులు గాక ఏలుగులు గాక ఎవరికి మాత్రం ఏం వినబడుతున్నారు 
సెగలు సోకి పెదవులు చలించడం తప్ప ఎవరు మాత్రం ఏమిటంటున్నారు 
అయినా ఎవరికి వారు ప్రతిక్షణం ఆరోగ్యపత్రం చూసుకుంటున్నారు 


78 దిగంబర కవితోద్యమం 


మనం చేసుకున్న వాంతులుగాక మరేమిటి పత్రికలు 

అవయవాల పట్టుతప్పి కార్చుకున్న విరేచనాలు గాక మరేమిటి రాజకీయాలు 

అవును పత్రికలు కలరా వాంతులు 

రాజకీయాలు కీళ్ళు సళ్ళిన విరేచనాలు 

అప్పుడప్పుడూ 'త్రవ్వకంలో ఎముకల్లా బయటపడడం తప్ప 

శిధిల నాగరికతలు మాత్రం ఏం రహస్యాలు విప్పగలవు తెలివివైపు 
తిప్పగలవు 

అవయవాలు పట్లు తప్పి పోవడమే కాదు 

ఎముకలు బయటపడడమేకాదు 

ఎవరి ముఖమెవరిదో ఎప్పటికీ యీదారిలో ఆనవాలు పట్టలేరు 

కావాలని తప్పించుకు తిరుగుతున్నప్పుడు ఎవరికి వారు 

చీటీలు బోర్డులు కట్టుకు తిరుగుతున్న ముఖాలు 

ఏ అరుపుల కొమ్మలు విరుస్తారు 

చప్పట్లు మెరుస్తారు 

నిద్రలోనే కాదు తప్పించుకోవడం తప్పిపోవడం 

నిద్రలోనే కాదు సూర్యుణ్ణి చూడలేకపోవడం 

పగలు మాత్రం ఎవరు కన్ను తెరుస్తున్నారు 

ఆత్మల అంతరంగాల అగాధాల్ని పూద్చలేక 

చూపుల తలలు ఆకాశంలో గుచ్చుకోడం కాదా హిమాలయాలు 

తలలు కడుపులోనే మరచి ఆత్రంగా అర్ధాంతరంగా 

మొండాలుగా పుట్టిన వాళ్ళు అధికారంలోకి రావడం చూస్తున్నాను 

గాయాలు తెలిసి చేసినా తెలియక చేసినా 

మళ్లీ మళ్ళీ మళ్ళీ కడుపుతో వుంటున్న కడుపుల్ని గమనిస్తున్నాను 


నగ్నముని 79 


చర్మంతో తప్ప కృతజ్ఞత తెలుపుకోలేకపోవడం గమనిస్తున్నాను 
ఇజాల కాన్సర్‌ తినేసిన దేశాల్నీ మతోన్మాద వికటాట్ట 
హాసాల్నీ పొగ గొట్టంలో దట్టించి 
ఆవేదన పీలుస్తున్నాను 
లోలోపల కన్నీళ్ళ వ్రణాలు సలుపుకున్నాను 
రక్తం గడ్డకడుతున్న సమస్యల చలిలో దీవనలా చలిస్తున్నాను 
కులం లేని మతం లేని జడంకాని భాషల బంధానాల్లేని శిశువుకి 
ఆనవాలు పట్టేముఖాలుగల యిక్కడి తల్లికీ యిక్కడి తండ్రికీ పుట్టబోయే 
అంతర్‌ జాతీయ కాదు అంతర్‌ ప్రపంచాల శిశువుకి 
నగ్న శిశువుకి 
ఒక్కణ్ణీ 
జోలనూపుతూ 
మరణంపై మంట చిమ్ముతూ 
లాలి పాడుతున్నాను 
నిఖిలేశ్వర్‌ ఆ “ఈ మట్టిలోంచి 
కళ్ళ ఆవరణలో ఆడుతోంది పేదవాడి చూపు 
చూపులపై రాజకీయాలు విసురుతున్నాయి కత్తులు 
ఎండమావులు కల్పిస్తున్న ఉపన్యాసాల ధ్వనులు 


ఇసుక సమాధులు పేరుస్తూ వెంటాదే నీడలు 


కత్తిమొనపై హఠాత్తుగా మెత్తగా తెగిన వేలులా 
మృత్యువు మోసుకెడుతోంది భౌతిక సత్యాన్ని 
అప్పుడు చీలిన ఆకుల సందునుండి 


80 


దిగంబర కవితోద్యమం 


జన్మాంధుడు చంద్రుడు నవ్వుతాడు 
ఇప్పుడు మిగిలిన అనంతమైన 

ఆరని నగ్న సత్యం చేతులు విరిగి 
నాలుక చాచి దిక్కులు సారిస్తున్నది 
అనుభవాలను పట్టి యిచ్చే ధనం చేతుల్లో 
అనుభవహీనమై నీరసించి 

ఎక్కడి కక్కదే తెగి 

విలవిలలాడుతున్న ప్రాణమై 

నిద్రలో దూరిన చెవిలోనిచీమకు 

దారి తప్పుతున్న గుండెపోటుకు తల్లడిల్లి 
చావుకు ఎరగా మారిన 

ఈ వానపాముల మనుష్యుల మధ్య 


రగులుతున్న విప్లవంలో 

మనిషి తీరని దాహమై 

సజీవమైన అసంఖ్యాక ఆత్మల బలంతో 
ఈ మట్టిలోంచి 

నీటిలో గాలిలో తిరిగే 

నీవు -నేను ముందుకు నడవాలి 

కదిలే నీళ్ళలోనే కదుల్తాయి రూపాయి 


నగ్నముని 81 


జ్వాలాముఖీ - “శస్రచికిత్సి 
ఎదుగుతూన్న ఎత్తుగా 
ఏదో అసహ్యపు వాపుగా 
పశ్చిమ సంధ్యానంతర చీకటి సమస్యా ఫలితంగా 
వికృత వికార విక్షుబ్ద గోళంగా 
వేవిళ్ళ ఇరుసుపై 
ఆయాసపు దీర్హ గర్భం 
తనలో తాను తిరుగుతూంది 


చరమరాత్రి కరాళ మేఘం 
కశ్శ్మలమై ఘనీభవించి 

ఆశల సమతా సూర్యోదయానికి 
తొలగని తోలు తెరయై 
జాద్యంలా జారి పడింది 
ప్రవర్ధన ప్రసవ వేదన 

చావు పుట్టుకల మధ్య 

నీరెత్తిన నిరంతర సంధ్యాశోకమై 
విచిత్ర వ్యాధి వికార రూపమై 
గడ్డకట్టిన వ్రణమై బాధిస్తున్నది 
వేవిళ్ళు 

వేవిళ్ళ సరాదాలుగా మిగిలి 
కన్నీళ్ళు 


82 


దిగంబర కవితోద్యమం 


కంటి రోగాల పుండ్లుగా పగిలి 
విషజ్వరం 

విజ్ఞాన చర్చగామారి 

ఘర్మ జనప్రవాహాలు 

కర్మ సిద్దాంత సోపానాలుగా జారి 
నిర్జీవ నిశ్చల అవయవాలు 
తప్పిదాల పక్షవాతంగా పేరి 
పూర్ణ గర్భిణి 

స్థాణువై 

శ్వాసిస్తున్నది 

మాతృత్వపు మహదాకాంక్షతో 
మనుగడకై పోరాడిన 
శీలవతి 

గర్భవతి 

ఊపిరిపై పడన పరివాలన 
వేదనలో 

నిరాశ స్థిరనివాసం 

బతుక్కు 

క్షణాలు 

కులధర్మం భిక్షాపాత్రలో 
దక్కిన ముక్కిన గింజలు 
అవినీతి అధినేతల 


నగ్నముని 83 


కొరడా రుచుల కవాతులో 
చూలాలి దైన్యపు చూపులు 
ఓరిమి ఒంటెల పరుగులై 
ఆశా శైశవ ఒయాసిస్సుకై 
విరామ మెరుగని వెతుకులాట 
చెలరేగిన 

చీకటి జాతిదొంగల 

దోపిడీ దుమారంలో 
ఆరిపోతున్న 

కాంతి కళికకు 

పిచ్చెత్తిన దేవులాట 

దిక్కూ మొక్కూలేని 
మనరాజ్యపు మందు టెడారిలో 
మంచిమజిలీకై పాకులాట 


అలసిన నిరీక్షణ 
ప్రాణాంతకమైన ప్రసవవేదన 
విషమై వేధించే గర్భభారం 
స్మ ల్రతిజారిన దుర్చు మమత 
భరతమాతను 

కొందెక్కిస్తున్నది 


84 


దిగంబర కవితోద్యమం 


ఆమె కనుపాపలలో ల 

కలల కలిమి కోటలు పగిలి 

కన్నీటి పెంకులై రాలి 

నిండిన నైరాశ్యపు పాలిండ్ల పై కూలి 
మమతా మురిపెం తీర్చుకుంటున్నాయి 
ఇరవై యేళ్ళ కడుపు 

పురుడు లేక 

కరడుగట్టి పెరుగుతూంది 

నలుగురిలో 

నవ్వులపాలై 

తిరుగుతూంది 

నెల తప్పడం 

నీతి తప్పినట్లయింది 

భరతమాత బతుకు 

పశ్చిమ ప్రవాస ద్వీపమైంది 

పండుగ జనసందోహంలో 

విచిత్ర వికార గర్భిణ 

చోద్యపు జంతువై ప్రదర్శింపబడుతూంది 


భరతమాత 
కన్నీళ్ళింకిన భరతమాత 
కఠోర కర్మశ గర్భం 


నగ్నముని 8ి5్‌ 


కాయగాసి విషమెక్కిన గర్భకుహరం 
పడమటి కెమేరా బద్మాష్‌ల 
పరాచికాల ప్రయోగాల 
తెరలేవని రంగస్థలమైంది 
వళ్ళంతా వాచి 

కళ్ళంతా కాచి 

నోరంతా పూసి 

బతుకంతా మాసి 
అవయవాలు మొద్దుబారి 
అస్తిత్వానికి 

ఆనవాలు పోయి 
నొప్పులతో ఆగలేక 
పొడుపులతో వేగలేక 
నీరులేక 

నిద్రలేక 

మెతుకులేక 

మనసు లేక 

చావులేక 

బతుకులేక 

అపస్మారకంలో అరుస్తూంది 
బజారున పడ్డ 

భరతమాత 


రి 


దిగంబర కవితోద్యమం 


జాతి భీషగ్వర్యుల భేషజాల గుళికలు 

ఇమడని ఆదర్శాల ఆరోచికం కషాయాలు 
సరిపడని సిద్ధాంతాల అపహాస్యపు లేహ్వాలు 
దోపిడీ ధర్మకర్తల దాక్షిణ్యపు ద్రావకాలు 
భూతవైద్యుల మంత్రతంత్ర మహేంద్రజాలాలు 
బోసితాతయ్య జపసూత్ర ధర్మాలు 

ప్రణాళికా వైద్యుల నాడీనిదానాలు 

పార్లమెంటు చర్చల రోగ నిర్ణయాలు 

గుర్తులేని శాసనాల చికిత్సా విధానాలు 
దురభిమానపు సాంప్రదాయిక పథ్యాలు 
ప్రజాస్వామ్య ప్రసూతి గృహాల అందమైన ఆర్భాటాలు 
అంగుట్లో ఆగిన ఇంగ్లీషు తీపిమాత్రలు 
అనుక్షణం పొడుపులతో వేధించే 

దాలరు డాక్టర్‌ విటమిను ఇంజెక్షన్లు 

అదనంగా ఎక్కిన అరువు నెత్తురు ఆటుపోటులు 
రక్షణ పేర బ్యాండేజి ప్లాస్టర్ల ఉక్కపోతలు 

బిర్లా ప్రాణవాయువు వినియోగ పరంపరలు 
గూడు పుఠాణీగాళ్ళ కాంట్రాక్టు గ్లూకోసు ధారలు 


ఖరీదైన స్వదేశీ తమాషా టానిక్‌లు 


రకరకాల రంకు రాజకీయాల మిక్సర్లు 

నాయకత్వం మంగల్దాని చివరిక్షణం చిట్కాలు 

జ్యుడిషియరీ గంధర్వుల సాంత్వన వాక్యాలు 

ఐఎఎస్‌ బ్యూరోక్రసీ నర్సుల అందమైన మందహాస ప్రమాదాలు 


నగ్నముని 87 


విశ్వవిద్యాలయాలు నిద్రమా[త్ర ప్రసాదాలు 
పుణ్యక్షేత్రాల వర్తకపు హుండీ దోపిడీ ముడుపులు 
మఠాధిపతుల మహామహా నైవేద్యపు టూరిస్టు కైంకర్యాలు 
భరతమాతను శాశ్వత రోగిని చేసి వదిలాయి. 
పదిమంది పరిశీలనలో కొనవూపిరి కొలువబడుతూంది 
'ప్రాణమానాలు ప్రదర్శనకై పాడబడుతున్నాయి 
కాళ్ళుజాచిన 

భరతమాతకు 

బ్రతుకు భారమైంది 

గర్భాయాసం ఘోరమైంది 

దైన్యం రక్తస్రావమైంది 

భరతమాత బతకాలి 

బతికించాలి 

రక్తసిక్త విపష్రవభానుడు 

బయటపడి పడికిలి బిగించాలి 

ఇరవై యేళ్ళుగా అదిమి పట్టిన 

మూఢనమ్మకాల యజ్ఞోపవీతాన్ని 

బొద్దు నుండి క్టోస్పి 

కలయబారిన 

కశ్ళల మాయనంతా కడిగి 

తల్లీ బిడ్డల్ని రక్షించాలి 

నెత్తురులో 

పురుడు స్నానమాడి 


88 


దిగంబర కవితోద్యమం 


హింస విప్లవానికి మంత్రసాని కావాలి 
దుస్సహ దుర్గంధ దీర్హక్షూర గర్భయానం నుండి 
భరతమాతకు విముక్తి కలగాలి 

భారతి తల్లయి తలెత్తుకు తిరగాలి 
మమతా సాగరం స్తన్యమై 

పొంగులెత్తి పారాలి 

నెత్తురు పొత్తిళ్ళలో 

విష్లవ శైశవం 

చండ ప్రచండమై 

మధ్యందిన మార్తాండ తేజమై ప్రజ్వరిల్లాలి 
ముంగిట మౌనంగా 

మెరుస్తూన్న 

శస్త్ర వైద్యుని పదును కత్తులు 
అనివార్యంగా ఆహ్వానిస్తున్నాయి 

మెరుపు కత్తులు 

పురిటి కానుకలు 

హింస విప్లవానికి మంత్రసాని 

హింస విప్లవానికి మంత్రసాని 


చెరబండరాజు - “జగద్దురువులొస్తున్నారు జాగ్రత్త 
పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు 
ధనవంతుల మేడల్లో తప్ప పూరిగుడిశెల ఊసెత్తరుస 


నగ్నముని 89 


కాళ్లుండీ కుంటివాళ్ళు 

మనుషుల బుజాల్ని తప్ప యింకేమీ ఎక్కరు 
కాషాయంబరాలు మానరు 

ఆధ్యాత్మిక చింతన పేర 

నవీన పతివ్రతల్ని పావనం చెయ్యందే వదలరు 
ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు 

బతుకంతా మోసంతో రసరాట్టులు 

జనాన్నీ జాతి నరనరాన్నీ మతమౌధ్యానికి తీర్చి తీర్చి 
వయసులో నానా. పాయసాలూ మరిగిమరిగి 
కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలబుట్టల బాబాలే 
చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాములాల్లే 

ఈ కుష్టు వ్యవస్థకు మూల విరాట్టులు 


చీకటి బజారు జలగల్ని 

రాజకీయ బొద్దింకల్ని 

పదవీ మదాంధుల్ని 

సాహిత్య వంది మాగధుల్ని 

అభయ హస్తంతో కాపాడే కంకణం కట్టుకున్నారు 
నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా 


కాలవల నిండా పారిస్తున్నారు 


భయంకర కుష్టు సంస్కృతిని దేశమంతా పంచుకున్నారు 


90 


దిగంబర కవితోద్యమం 


నమ్మకు ఈ మతాల సుఖరోగుల్ని 

వర్ణాశ్రమ ధర్మ్శద్వేషాలు రేపే అడ్డగాడిదల్ని 
బహిరంగంగా సభల్లో వ్యభిచరించే ఆబోతుల్ని 
రంకూ బొంకూ పురాణాల బంకను 

వేదికనెక్కి కుక్కల్లా కళక్సే వెధవల్ని 

మన్నించకు 

మనిషిని ఏనాడో మరచిపోయి 

మంచితనాన్ని అంటరానితనంగా ఎంచే తుచ్చులకు 
చిలకజోస్యాలు పిలకగుళ్ళు 
వంటింటి కుందేళ్ళు 

పట్టె నామాల పొట్టేళ్ళు 
బిళ్ళగోచీ బల్లులు 

జందెం పోగుల పందులు ఆ 
బ్రహ్మరథం పడుతుంటే 

కళ్ళుండీ కంటూనే 

చెవులు పోటెక్కేట్టు వింటూనే 
కదలకుండా మౌనంగా నిలబదకు 


దేవుళ్ళ దేవులాటలో 

మహా మహా మాయల నాయాళ్ళ సన్నాసుల 
జోగుల మోజుల్లో 

పడిపోయిన దేశాన్ని 


నగ్నముని 91 


ఇ పమ్మత్నాటాస్వు 
కాపాడడానికి నడుం కట్టు 


పాతిపెట్టు 
మైలురాయివే కావు 
మంచికి పతాకాన్నైతే మనిషినని 
మరోసారి రుజువుచెయ్యి 
భైరవయ్య - నేను దేవుణ్ణి నమ్ముతున్నాను 
అవును 
నేను దేవుణ్ని నమ్ముతున్నాను 
దేవుడంటే 
పటాటోపాలతో మత్తెక్కి నిర్వికారులమని చెప్తూ 
అరిషడ్వార్గాలకీ మరింత సన్నిహితంగా చలించే 
అహంకార భూయిష్టులైన స్వాములార్లు కాదు 
పుళిహోర దద్గోజనాలతో శరీరాన్ని చిద్విలాసంగా 
పెంచుతున్న జియ్యరు కాదు 
షోడశవర్న కన్యల పవళింపు సేవలతో మతాన్నీ 
దేశాన్నీ ఉద్ధరించే బాబాలు కాదు 
వీళ్లంతా స్వకుచ మర్దనోత్సాహులు 
హస్తప్రయోగంతో హఠప్రయోగం సాధించినవాళ్ళు 
వీళ్ళంతా పోరంబోకులు 
లోక్‌సభలో చోటుకోసం 


92 


దిగంబర కవితోద్యమం 


నల్లబజార్లో లాభాలకోసం 

ఆలినర్పించి పొందే ప్రమోషన్ల కోసం 
ముడుపులందుకొనే వాడు కాదు నా దేవుడు 
సరదా కోసం గ్లామరు కోసం 
పూజలందుకొనేవాడు కాదు నా దేవుడు 
నవరత్న ఖచిత సువర్ణ కిరీటం కోసం 

నిలువు దోపిడీ కోసం 

నెత్తిమీద జుత్తుకోసం 

అమ్ముడుపోయే వాడు కాదు నా దేవుడు 
మెడమీద తలకాయ కోసం 

ఎట్టిదైనా దేనిదైనా రక్తం కోసం 

ప్రత్యక్షమయ్యే వాడు కాదు నాదేవుడు 
రూపాయలకీ అంగాల పొంగులకీ భగ విశ్వాసాలకీ 
నా దేవుడు తాకట్టు పోదు 

జీవితాన్ని నిర్వచించే వాళ్లన్నా శాసించే వాళ్లన్నా 
మానవోద్ధారణోపన్యాసలతో 

మారణాయుధాన్ని మించిన మాటలతో 

మానవ జాతిమీద పడి బతికే 
అశుద్ధాస్వాదనాపరులైన పందులన్నా 

నా దేవుడి కసయ్యం 


మానినీ మానస చోరుడు 
చిద్విలాస రూపుడు 


నగ్నముని 93 


ఆర్తత్రాయణ పరాయణుడు 

గోపీపీన పయోధర యర్దనుడు 
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు 
మొదలైన చచ్చుపీనుగకాదు నాదేవుడు 


వేదికలెక్కి నీరంగణాలు పోతూ 

తిరుగుబాటు జరగాలని 

తిరుగులేనిది మానవజాతి కావాలని 

గొంతులు చించుకుంటూ 

రహస్యంగా వెన్నుపోటు పొడిచే 

అపక్వ స్థలనం చేసుకునే నెలతక్కువ నాపల్ని 

నా దేవుడు క్షమించడు 

వడిలిపోయిన జీవితాల కుదుళ్ళలో ఆత్మీయతని విదిల్చి 
మనిషిని మనిషిగా గుర్తించి 

మనిషిగా బ్రతకడమే నా దేవుడి కిష్టం 

ఎవరికీ కాని కుక్కపిల్ల మీంచి కారు నడిచినప్పుడు 
మెతుకుకోసం మానాన్ని కాల్చుకున్నప్పుడు 

జాలిబడ్డ గుండెలో నా దేవుడున్నాడు 

నా దేవుడు 

చీమూ నెత్తురూ వున్న మానవుడు 

మానవత్వాన్ని తప్ప మరో మతాన్ని అంగీకరించడు. 


దిగంబర కవితోద్యమం 


అకమనినన.. ఇ శత 
మహాస్వప్న ఆపండి ఆర్మెస్షాని ఆర్బ్పండి కాగడాల్ని 
ఈ చౌరస్తాలోనే యాక్సిడెంట్‌ జరిగింది 
అప్పుడే మతిభ్రమించింది 
అక్కణ్లుంచే కథ మొదలైంది 


నా పేరూవూరూ మర్చిపోయి నా ఆకారం మారిపోయి నన్ను నేను కోల్పోయి 
ఈ పిచ్చాసుపత్రి కుక్కి మంచం మీద ఒంటరినై కళ్ళు విప్పిన రోజు 
చీకటి సముద్రం హోరులో ఎక్కడో ఎప్పుడో తప్పిపోయింది ఆత్మ 

నేను పుట్టకముందే 


మిట్టమధ్యాహ్నం మండుటెండలో 
మార్కెట్లో పెట్టి అమ్మారు శిరాన్ని ఖండించి 
యవ్వనంలో పండిన గుండె కాయని 
రాళ్లతో కొట్టి మట్టిలో కలిపారు 


బుద్ధి బ్రోతల్‌హౌస్‌లో సుఖవ్యాధుల్తో మూలిగి మూలిగి చచ్చింది 
నరాల్నీ కండరాల్నీ రక్తాన్నీ యావజ్జీవ కారాగారంలో పెట్టి ల 
నిదీవంగా 

జు 
నిస్సహాయంగా 
వొరిగిపోయాను ఈ ఫుట్‌పాత్‌ మీద 
ఆపండి ఆర్మెస్తాని 


ఆర్బంది కాగడాల్ని 


నగ్నముని 95 


ఇప్పుడు మీ మొహాల్ని చూళ్ళేను 

మందే ఎడార్లలోంచి ఏద్చే అరణ్యాల్లోంచి 

మాంసపు గుహల్తోంచి 

దుర్గంధ వీర్యంతో తడిసిన శతాబ్దాల మీంచి 

ఇంక మోయలేను ఈ దేవుళ్ళనీ ఉద్దంధాల్నీ 

ఇంక మోయలేను ఈ జైళ్ళనీ సంకెళ్ళనీ శాసనాల్నీ 

ఇంక మోయలేను ఈ యుద్దాల్నీ బీటలెత్తిన చరిత్రనీ 

ఏమీ లేదు ఏమీ లేదు 

ఆకలి దాహం దుఃఖం దైన్యం దరిద్రం నీచత్వం 

మృత్యువు తప్ప మరేమీ లేదు 

అంధకారం ప్రేతాత్మల హాహాకారం తప్ప మరేమీ లేదు 

కాలుతున్న కళేబరాల కమురు వాసన తప్ప మరేమీ లేదు 

చెప్పు 

ఇప్పుడన్నా నిజం చెప్పు 

పోనీ దయుంచి 

ఈ దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పు 

ర 
దిగంబరకవుల మూడవ సంపుటి 'కంచికచెర్లు కోటేశుకి అంకితం. 
ఈదేశంలో, ఈ ఇరవయ్యేళ్ల స్వాతంత్ర్యంలో భయంకరంగా విజృంభించిన 

కుల, మత దురహంకారానికి ధనమదంతో యధేచ్చగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న 
గూండాయిజానికి, యువతరం బలహీనతకి అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న 
మేధావుల అనాసక్తతకి నాయకుల ఊసరవెల్లి ఆదర్భ్శాలకి, పదవీ వ్యాపారానికి క్రూరంగా 
బలైన 'కంచికచెర్ల' కోటేశుకి అంకితం ఈ సంపుటం. 


96 దిగంబర కవితోద్యమం 


అప్పటికింకా తెలుగునాట దళితోద్యమం ప్రారంభం కాలేదన్నది గమనార్హం. 

మానవహక్కులు, పౌరహక్కులు మొదలైన సంస్థలు, వేదికలు తమ 
కార్యకలాపాలు క్రమక్రమంగా ఏర్పడడం పనిచెయ్యడం ప్రారంభించాయి. 

దిగంబర కవుల రాకతో తెలుగు కవికి అస్తిత్వం, ప్రథమశ్రేణి అస్తిత్వం, 
రాజకీయ, సామాజిక స్వతంత్ర సాహితీ సాంస్కృతిక కలాపంగా పరిగణించవలసిన 
అవసరం ఏర్పడింది. 

హైదరాబాద్‌ ఆకాశవాణిలో హిందీ అనువాదవిభాగంలో పనిచేస్తున్న 
శ్రీదండమూడి మహీధర్‌ మొదటిసారి దిగంబర కవితలు కొన్ని హిందీలోకి 
అనువదించారు. వాటిని 'ధర్మయుగ్‌”, హిందీ జాతీయపత్రిక ప్రచురించింది. దానితో 
దేశమంతటా దిగంబరకవుల గురించి తెలిసింది. ఆ తరువాత, యితరులు కూడా 
అక్కడక్కడ అనువాదాలు చేసి, వ్యాసాలలో పేర్కొనడం జరిగింది. 

10 

దిగంబర కవులపై ప్రధాన ఆరోపణ అశ్లీల పదాలు వాడారని. పైపై అర్థాల్లో 
అది నిజమే. కాని, గుండెల్లో రగిలిన మంటల్లోకి వెళ్లి చూస్తే, ఎటువంటి పరిస్థితుల్లో 
సందర్భాల్లో సమయాల్లో ఆ పదాలు వాడారో ఆలోచిస్తే, ఎంతకాలం ఎదురుచూచి, 
సహనం నశించి అటువంటి క్రోధావేశపు పదాలు వాడారో అర్ధమవుతుంది. 


జుగుప్స, ప్రీని కించపరచే, అనాగరిక పదజాలం వాడారని కూడా మర్యాదస్థులు 
భావించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు చెరబడుతున్నప్పుడు, దగా మోసాలు, 
దౌర్దన్యం సుపరిపాలనగా ప్రచారంతో చలామణీ చేయిస్తున్నప్పుడు, నీతి ప్రజలను 
అవినీతిపరులుగా మారుస్తున్నప్పుడు భాష మర్యాదరేఖను దాటుతుంది. జ్వలించే 
కోపాగ్నికి జెందర్‌ వుందదు. 

దిగంబర కవితోద్యమాన్ని సంప్రదాయ నిర్మాణాలలోంచి చూస్తే, అదొక 
సంస్ల కాదు, వేదిక కాదు, సంఘం కాదు, సహకార సంఘం కాదు, దేనికీ అనుబంధ 
సంస్ట కాదు, ఎవరికీ ప్రచారవాణి కాదు, అదొక సమూహస్వరం. ప్రతీక ధిక్కార 
స్వరం. నిరసన ప్రకటనా స్వరం. 


౨౬% ౨ 


నగ్నముని 97 


అయితే, యిన్షేళ్ల తర్వాతనయినా, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పవలసి 
వచ్చింది కాబట్టి, చరిత్ర రికార్డు కోసం చెప్పవలసి వస్తున్నది. తప్పకుండా చెప్పవలసి 
వుంటుంది. లేకపోతే, ఎవరికి యిష్టం వచ్చిన పద్దతిలో వారు, విన్నవీ, కన్నవీ, 
అనుకున్నవీ, వాహమీద ఆధారపడి చెప్పినవి నిజం అనుకునే రూపం దాల్సి, చరిత్రగా 
మారే ప్రమాదం వుంది. దీనికి నిర్దిష్టమైన నాయకత్వం వుంది. అయితే, యీ ఆధునిక 
ఉద్యమం సంప్రదాయ పద్ధతిలో ఏర్పడలేదు. ప్రజాస్వామికంగా నాయకత్వం ఏర్పడింది. 
ఆ విషయం గుర్తించకపోతే, యిన్నేళ్ల తర్వాత కూడా, కర్త కర్మ క్రియ లేని అనామక, 
స్వయంభూ ఉద్యమంగా మిగిలిపోతుంది. 

దిగంబర కవితోద్యమానికి నాయకుడు వున్నాడు 

క్షే 

దిగంబర కవితోద్యమం సాధించిన కొన్ని అంశాలను యిక్కడ క్లుప్తంగా 
పేర్మానాలి. 

భిన్నమైన నేపథ్యంగల ఆరుగురు కవుల స్వరాలను ఏకస్వరం చేయగలిగింది. 

తదనంతరం, దీనిని నమూనాగా స్వీకరించిన అనేక సంకలనాలకు నాంది 
పలికింది. 

ఆధునిక కవిత్వాన్ని ప్రజాస్వామికం చేసింది. ఉద్యమ రూపం యిచ్చింది. 
కవికి వ్యక్తిత్వం యిచ్చింది. 

తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్యం, రాజ్యం, 
రాజ్యాంగం, సమాజాలను వస్తువులుగా ప్రవేశపెట్టింది. 

అన్ని రంగాల్లో విశ్లేషణకు, చరిత్ర నిర్మాణానికి కొలబద్దగా, స్వాతంత్ర్యానికి 
పూర్వం, ఆ తరువాత అనే గీత గియ్యవలసిన అవసరం గురించి చెప్పింది. 

స్వాతంత్రానికి ముందు రోజుల్లో మనుగడలో వున్న రాజకీయ పార్టీలు, 
స్వాతంత్రానంతరం భారత నిర్మాణంలో తమ పార్టీలు కార్యాచరణలో తీసుకువచ్చిన 
మార్పులు ఏమిటో చెప్పవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. 


03 దిగంబర కవితోద్యమం 


గత మూడు దశాబ్దాల్లో అనేక అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. అవి, దాదాపుగా 
సమాజ నిర్మాణాన్ని ప్రశ్చ్నించినవి. రాచరిక, ఫ్యూడల్‌ లక్షణాల నుంచి సమాజం 
బయట పడకపోవడం, మరీ ముఖ్యంగా పితృస్వామ్య వ్యవస్థా లక్షణాల నుంది 
బయటపడకపోవడం యీ అస్తిత్వ ఉద్యమాలు ప్రశ్నించినవి. అలా: పరిపాలనా 
సౌలభ్యం, సాంస్కృతిక పరిరక్షణ, ఆధిపత్యధోరణి, వనరుల దోపిడి, నిరుద్యోగం 
మొదలైన అంశాల ఆధారంగా వచ్చిన ఉద్యమం వున్నాయి. 

స్వాతంత్రానంతరం మౌలికంగా దేశనిర్మాణం గురించి నాయకులు 
ఆలోచించక పోవడంవల్ల, ప్రజలను ప్రజలుగా గుర్తించకపోవడంవల్ల, 
పట్టించుకోకపోవడంవల్ల, నైపుణ్యం గురించి ఆలోచించకపోవడంవల్ల ప్రతిచిన్న 
విషయమూ సమస్యయై, ఆ సమస్య పుండై, మానని వ్రణంగా మారింది. ఎన్నో 
సమస్యలు. ఇలాగే వ్రణాలుగా మారాయి. 

స్వాతంత్ర్యానంతర ప్రభుత్వాలను, సమాజాన్ని పట్టించుకుని, వాటిని 
వస్తువులుగా స్వీకరించి రచనలు చేసిన ఉద్యమకారులు ప్రధమశ్రేణి కవులు, 
రచయితలు అవుతారు. 

చివరిగా, యివాళ దిగంబర కవితోద్య 1మం, సాంకేతికంగా ఆగిపోయినట్లు 
అనిపించినా, మౌలికాంశాలను పాలకులు పట్టించుకుని దేశ పునర్నిర్మాణానికి యింకా 
పూనుకోకపోవడంవల్ల తదనంతర ఉద్యమాల్లో మౌలికంగా నిరసన వుందడంవల్ల 
దిగంబర కవితోద్యమం పరోక్షంగా, ఒక సందర్భంగా, ఒక ఆలోచనాధారగా 
కొనసాగుతూనే వున్నది. 


-నగ్నముని 


నగ్నముని గురించి... 





అసలు పేరు ; మానేపల్లి హృషీ కేశవరావు 

అమ్మ నాన్న : మానేపల్లి సంగమేశ్వరకవి,లక్ష్మీకాంతమ్మ 

జననం : 15-5-1940 : తెనాలిలో 

బాల్యం : మచిలీపట్నం. (బందరు) 

చదువు ; హైదరాబాదులో బి.ఏ, సాంకేతిక విద్యలు (కీక] 

ఉద్యోగం : పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో ఎంపిక, ఆం. ప్ర.శాసనసభలో 


వెర్చాటివ్‌ రిపోర్టర్‌గా 1958లో నియామకం, తరువాత చీఫ్‌ రిపోర్టర్‌గా, అసిస్టెంట్‌ 
సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్‌ సెక్రటరీగా పదవుల నిర్వహణ, 1998లో 
పదవీ విరమణ. ఈ దారిలోనే సమాంతర ఉద్యమ విలువల ప్రయాణంలో రచించిన 
కవితలు, కథలు, వ్యాసాలు, నాటక నాటకీకరణలు, ఆకాశవాణి ప్రసారాలు, ఇంటర్వ్యూలు, 
సినిమా మూలకథలు, వారం వారం, నెలనెలా వెలువరించిన విశ్లేషణా రచనలు. 
మొదటి కవిత: 'సౌందర్యపు స్వగతం, మొదటి కవితా సంపుటి: 'ఉదయించని ఉదయాలు), 
మొదటి కథల సంపుటి: 'నగ్నముని కథలు” 

ఆకాశవాణిలో: 1959లో స్వీయవాణి ప్రారంభమైంది. ఇతర భాషల నుంచి కవితలు 


అసంఖ్యాకంగా అనువదించడం జరిగింది. లో 


ఉత్తమ నటుడిగా : 1960 దశకం మొదట్లో, ఆం.ప్ర. సచివాలయం అంతర్‌ శాఖా 
నాటిక, నాటకాల పోటీలో 'చతురంగి నాటికలో ఉత్తమ నటుడిగా ఎంపిక. 

సాహితీ ఉద్యమాలు: దిగంబర కవితోద్యమం, 1965లో, నగ్ననామ సంవత్సరంలో, 
మరో అయిదుగురు కవుల్లో దిగంబర కవితోద్యమం ప్రారంభించారు. 

విరసం: 1970లో ఏర్పడిన విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 

కొయ్యగుర్రం: తొలి ఆధునిక మహాకావ్యంగా, తొలి రాజకీయ, తాత్విక మహాకావ్యంగా, 
కావ్యాలకు, దీర కవితలకు ఒరవడి పెట్టినదిగా వినుతికెక్కినది. కొయ్యగుర్రం రష్యన్‌, 
ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీ, మరాఠీ, మైథిలి, ఒరియా, తమిళం, కన్నడం భాషల్లోకి 
అనువదించబడింది. 

ఇటీవలి రచన 'ఆకాశదేవర' (విలోమ కథ) స 


01201. ౧2౮6 


01201. ౧2౮6 











తెలుగు పాలన, బోధన, మ 
వినియోగించేందుకు చర్యలు య. 


లామా 


తెలుగువారి జానపద, సంప్రదాయ భ్‌ 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. మ! 


తెలుగు జాతి ప్రాబీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. . 


రచ 





నర స 6 రం న. ప్రచురించి 
వ ల దస కవ వం ననన 
న. 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. న. 
ర 

కేంద్రాలకు ప్రాచుర్యం కల్పించడం. 


తళుకు భాష వికాజీం తెళిళు తీంప్వుతి ప్రకాశం 


